


శ్రీహర్ష వాసివదత్తా గ్రంథమాల - 10 


అన్నమాచార్యులు - శ్రీరామావతార సంకీర్తనలు 


వ్యాఖ్యాత 
ఆచార్య కానాల నలచక్రవర్తి 
వ్యాకరణ శిరోమణి, శిక్షాశా స్త్రి, 
ఎమ్‌.ఎ. (సంస్కృతం), ఎమ్‌.ఎ. (తెలుగు), ఎమ్‌.ఇడి,పీహెచ్‌.డి 
'ప్రవాచకులు 
ర్యాష్టీయ సంస్కృత విద్యాపీఠం, 
తిరుపతి - 517 507 ఆంధ్రప్రదేశ్‌ 


శ్రీ వంకటాంబ పబ్లికేషన్స్‌ 
తిరుపతి (అం. ప్ర 


వ్రీథమముద్రణ : 2001 






కనంకకి 04 ౩౫౯౮, 
సర్వస్వామ్యములు (గ్రంథి కద్టస్ట్య 


ప్రతులు : 1000 
వెల :-రూ. 50 /- 
వ్రీతులకు :- 
శ్రీమతి కె. లక్షీదోవి 
౪//0 డాక్టర్‌ కానాల నలచక్రవర్తి 
ప్రవాచకులు 


ర్యాష్టీయ సంస్కృత విద్యాపీఠం, 
(డీమ్హ్‌ యూనివర్సిటీ) 


తిరుపతి - 517 507 


ఈ గ్రంథం తిరుమల తిరుపతి దేవస్థానం వారి “అధ్యాత్మిక గ్రంథ 
ప్రచురణకుసహాయం” అను పథకపు 
ఆర్థిక సాహాయ్యం ద్వారా ముద్రింపబడింది 










కణ; ౪6౯6 వావళంట 
అవ 1కవ 18 ళా న 
ఇదికకిషదం 6౯౬౫ల 





ఆదికావ్యం రామాయణం అన్నా ఆదికవి వాల్మీకి అన్నా నాకు ఎంతో 
ఆదరం, అభిమానం, భక్తిభావాలు. ఈ భావాలతోనే మహర్షి వాల్మీకి యొక్క 
అలౌకిక దివ్య భావాలను, విశ్చ కల్యాణగుణాలను, మత ధర్మ నిరపేక్షభావాలను, 
అంతరంగ గుణగణాలను “విష్ణవ వాల్మీకీయం' అనే నా విమర్శనాత్మక (గ్రంథంలో 
వైభవోపేతంగా వివరించాను. ఆ తర్వాత కొన్నాళ్ళకు అన్నమాచార్య సాహిత్యాన్ని 
వివిధకారణాలవల్ల పరిశీలించడం జరిగింది. అన్నమయ్య అద్వితీయలెౌకిక దివ్య 
భావాలపట్ల నామనస్సు ఆకర్షించడం జరిగింది. ఆపదకర్త వర్షనారీతులకు 
అబ్బరపడడం జరిగింది. ఆయన తన సంక్రీర్తనలలో శ్రీరామ, శ్రీకృష్ణ నరసింహ, 
అలర్‌మేల్‌మంగ మొదలైన దేవతామూర్తులను వరించిన విధం, రామాయణ, 
భారత, భాగవత, పురాణాలకు సంబంధించిన గాథలతో ఆయామూర్తులకు గల 
సంబంధాన్ని అలతి అలతి పదాలతో, అచ్చతెనుగులో, తెలుగువారికి అర్హమయ్యే 
విధంగా వ్యావహారికభాషలో వర్షించడంలో చూపిన చొరవ అనన్యసాధ్యం. నేను 
గతంలోనే “విష్లవవాల్మీకీయం” అనే (గ్రంథాన్ని [వ్రాసినందువల్ల, ఆదికవి వాల్మీకిపై 
అనన్యమైన భక్తి భావాలుండడం వల్లను, అన్నమయ్య రచించిన శ్రీరామావతార 
సంక్షీర్తనలను ఎన్నుకొని వాటికి వ్యాఖ్యానం [వ్రాయడం జరిగింది. 


సామాన్యంగా మనకు అన్నమయ్య సంకీర్తనలు యథాతథంగా 
కనుపిస్తూఉంటాయి. మహామాన్యులు సాధుసుబ్రహ్మణ్యశాస్తి. వేటూరు 
ప్రభాకరాస్రి , ఉదయగిరి శ్రీనివాసాచార్యులు, శ్రీమాన్‌ కొండమాచార్యులువారు, వారి 
తరువాత తరానికి చెందిన శ్రీమాన్‌ సము(ద్రాలలక్ష్మణయ్య ఆచార్య 
సర్యోత్తమరావు ఆచార్య గంగప్ప, ఆచార్య డా॥ మేడసానిమోహన్‌, యువతరానికి 
చెందిన శ్రీమతి పొన్నా లీలావతమ్మ శ్రీమతి కేసర్లవాణి మొదలైన వారు 
అన్నమయ్య సాహిత్యంలో భూరి పరిశ్రమను చేసి అన్నమయ్య తత్త్వాన్ని 
వివరించినారు. ఎంతమంది ఎలా వివరించినా ఆ సాహిత్యంలోని పదాలు. కొన్ని 
కొరుకుడు పడడం లేదు. రచయితకు సైతం కొన్ని పదాల అర్జాలపై , పల్లిలోని 
భావాలపై సంశయాలు న్నాయి. అయినప్పటికీ అన్నమయ్య రచించిన 


సంకీర్తనలపై ఒక అవగాహన ప్రజల్లో తెప్పించాలని ప్రథమ ప్రయత్నంగా 
అన్నమాచార్యులు లం 

శ్రీరామావతార నంకీర్తనలు అను పేరిట తిరుమల తిరుపతి 
దేవస్థానంవారు ప్రకటించిన 34 సంపుటాలలోని శ్రీరామ సంక్తీర్తనలను ఒకచోటికి 
తెచ్చి ప్రతిసంకీర్తనకు ఒక శీర్షకాన్ని, ప్రస్తావనను, భావాన్ని , విశేషాంశాలను 
నాబుద్దికి అందినంతవంకు వివరించియున్నాను. (వ్రన్హుతం కేవలం 
అన్నమాచార్యుల శ్రీరామావతార సంక్షీర్తనలకు మాత్రమే వ్యాఖ్యానం. వ్రాసి 
పాఠకుల  కరకమలాలప్టై ఉంచుతున్నాను. అన్నమయ్య 
శ్రీనరసింహాతారసంకీర్తనలు - అన్నమయ్య - శ్రీకృష్ణావతార సంకీర్తనలు, 
అన్నమయ్య దశావతార సంకీర్తనలు మొదలైన వాటికి వ్యాఖ్యానం చేసి ముద్రణకు 
సిద్ధంచేసి ఉంచినాను. కాలక్రమేణ అవి వెలుగులోకి వస్తాయని ఆశిస్తున్నాను. 


ప్రస్తుతం “అన్నమాచార్యులు - శ్రీరామావతార సంకీర్తనలు” అనేఈ 
(గ్రంథం అన్నమాచార్యుల రామభక్తికి నిదర్శనాలు. అన్నమాచార్యుల 
అధ్యాత్మసంక్షీర్తనలు మొధటిసంపుటం మొదలుకొని శృంగార సంకీర్తనలు 32వ 
సంపుటం వరకు దాదాపు 73 సంకీర్తనలు సేకరించి పాఠకులకు అందజేయడం 
జరిగింది. 


దేవదేనం భజే దివ్య(్రభానం 
రానణానురవైరి రణవుంగనం అ.అ.సం.సం1-314 అను సంస్కృత 
సంక్షీర్తనతో ఆరంభించి 


రాతి, బతిము సేసిన రామచంద్ర / నీ 
చేతిలోన దాననింతే శ్రీరామచంద్ర ॥ 


అనుసంక్షీర్తనతో ఈ (గ్రంథాన్ని ముగింపజేయడం జరిగింది. 


రాముడిదే లోకాభిరాము(డి తండు 
గోమున సరవురాముకోసమార్చెనటరే  _ అ.అ.సం.సం.1-474 


అనే ఈ నంకీర్తనలో శ్రీమద్రామాయణంలోని సారాన్నంతా 


మొదటినుంచి చివరి వరకున్నది చెప్పి తన సంక్షిప్తతా నైపుణ్యాన్ని రమణీయంగా 
తెలియజేయడం జరిగింది. 


ఇత(డు తారక బ్రహ్మమీతడు నర్వేశ్వరుడితండు 
రతిక్కెగెలిచిన రక్షించునితండు ఆ.అ.సం.సం.10.159 


అనే సంక్తీర్తనలోకూడా 24,000 శ్లోకాలలోనున్న రామకథను కేవలం 14 వాక్యాలలో 
చెప్పి వాడుకభాషలో అందరికి తెలొసేవిధంగా రచించడంలో అన్నమయ్య చూపిన 
నేర్పు అనవతరసాధ్యం. 


ఒక కాండలోని కథనుకూడా ఒకేసంక్షీర్తనలో ఇముడ్చగలడు ఉదా॥ 


అదే రాముడు నువేలాదిపై నిలిచె 
యెదిరితివి నీత యిణళ నేమున్మూ! అ.శ్చసం.సం. 26.178 


ఇందు రామాయణం నందలి యుద్ధకాండ సంక్షిప్తంగా వివరించబడింది. 
ఇలా ఒక కాండంలోని కథను ఒక సంక్షీర్తనలో, అనేక కాండలలోని కథను 
కూడా ఒకే సంకీర్తనలలో ఇముడ్చగల ఘనుడు పదకవితాపితామహుడు 
అన్నమయ్య. ఈ విధంగా శ్రీరామునిగుణగణాలను, శ్రీరాముడి పెండ్డిని, 
స్తోత్రాలను, గొప్పదనాలిను, ఆయాపుణ్యక్షేత్రాలలోని శ్రీరామ దేవాలయాలలోని 
మూర్తుల దివ్యమహిమలను, రావణసంహార వైభవాన్ని, రామాయణ పఠనఫలాలను 
అత్యద్భుతంగా వివరించి శ్రీమద్రామాయణాన్ని అందరికే అర్థమయ్యేటట్టు 
వివరించడం జరిగింది. ఈ విషయాలనన్నింటిని వ్యాఖ్యాన రూపంలో మరింత 
వివరించడం జరిగింది. అన్నమయ్య సాహిత్యంపై అభిమానమున్న విద్వాంసులకు 
గాయకులకు, పాఠకులకు ఈ (గ్రంథం ఏ కొంచెం ఉపయోగపడినా నా 
పరిశ్రమకు ఫలితం దక్కుతుందని భావిస్తున్నాను. 

ఇట్టు 
వ్యాఖ్యాత 
కానాల నలచక్రవర్తి 





అనురాగానికి 

ఆప్యాయతకు మారుపేరై 
బాల్యంనుంచి మరణించేవరకూ 
అన్నివిధాల సహాయసహకారాలనందిస్తూ 
మా ప్రగతికి శ్రేయస్సుకు 

అహర్నిశలూ పాటుపడిన 


మహామానవతావాదులునైన 


కీర్తిశషురాలు మా అక్క 





కానాల నూర్భ్య నుబ్బమ్మకు గారలకు 


భక్తిపూర్వకంగా 














 క్రతబ్లతాన తజ్లితానివ చరనం, 


అన్నమయ్య రచించిన సంకీర్తన సంపుబాలు తిరుమల తిరుపతి 
దేవస్థానాల తరపున ఎప్పుడో ప్రకాశించినారు. అయితే వాటి ప్రతులు ఎడిటర్స్‌ 
ఆఫీసు (17.0) లోగానీ ఎక్కడాగానీ పూర్తిగా లభించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో 
అన్నమాచార్య ప్రాజెక్టుకు చెందిన అనుసంధాన సహాయకురాలు కుమారి. 
కేసర్లవాణిని కొన్ని అన్నమాచార్య సంక్షీర్తన (గ్రంథాలను అందివ్వగా కొన్ని 
రామావతార సంకీర్తనలను సేకరించడం జరిగింది. మరికొన్ని సంపూటాలకోసం 
ఎడిటర్స్‌ ఆఫీసులో మాన్యమిత్రులు శ్రీరాధారమణగారు. సబ్‌ఎడిటర్‌ గారి 
చొరవతో శ్రీకోరాడరామకృష్ణ గారు తన వద్దనున్న కొన్ని అన్నమాచార్య సంకీర్తన 
(గ్రంథాలనివ్వగా అందలి శ్రీరామ సంబంధమైన సంకీర్తనలను సేకరించడం 
జరిగింది. అయితే మరికొన్ని సంపుటాలు లభించలేదు. వాటికోసం శ్రీవేంకటేశ్ళర 
విశ్శవిద్యాలయంలోని ఆచార్య సర్యోత్తమరావుగారిని సంప్రదించగా వారుకూడా 
ఎంతో ప్రోత్సాహకరంగా మిగిలిన సంపుటాలను అందజేయగా ఎట్టకేలకు 
శ్రీరామునికి సంబంధించిన సంకీర్తనల నన్నింటిని సేకరించగలిగినాను. ఈ 
మహానుభావులందరివల్లను శ్రీరామసంకీర్తనలనే కాక్క శ్రీకృష్ణ నరసింహ, 
దశావతార సంకీర్తనలను సేకరించగల్లి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ 
వేంకటేశ్చరస్వామికి కొంత సేవచేయగలిగినాననే తృప్తిని మిగుల్చుకున్నాను. 





ఈ మహాయజ్ఞంలో తోడ్పడిన పైన పేర్కొన్న విద్వాంసులందరికీ 
పేరుపేరునా కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాను. అంతేగాక ఈ [గ్రంథ ప్రకాళానికి 
అవసరమైన అఆర్జిక సహాయాన్ని అందజేసిన తిరుమల తిరుపతి దేవస్థానం 
యాజమాన్యానికి, ఎడిటర్‌ టి.టి.డి వారికి అన్నపూర్ణా గ్రాఫిక్స్‌ యాజమాన్యానికి 
సర్వదా కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాను. 


౨00 ౫రాలాపైలుగు కా 


ర ర ర స న మ హా హై ప హా స మ భా శా శ సా నా ఆశ ఎ శా చా సా 
స్‌రుసు గూల ౦ చేరాలా జ లుగ రడ ల ౨౦ ఎరారాజ లుగా లో ౧ 


గు 


నెం. 


విషయసూచిక 
నిషయం 
శ్రీరాముని వైభవము 
శ్రీరామచం[ద్రకథ 
సంక్షిప్త రామ కథ 
శ్రీరాముని సాహసాలు 
రామకథ రమణీయత 
శ్రీరాముని గొప్పదనం 
శ్రీరాముని వివిధగుణాలు 
శ్రీరాముని స్తోత్రం 


శ్రీరాముని గొప్పదనం 
శ్రీరామనతి 

సంక్షిపరామకథ 
శ్రీరామశరణం 

సీతమ్మకు విన్నపం 
శ్రీరాముని అద్భుతాలు 
వానరకార్యాలు 
శరణాగతిఫలం 

భక్తుల విన్నపాలు 

శ్రీరాముని శౌర్యం 

శ్రీరాముని దాసపాలనం 
దాసరిపల్లె శ్రీరాముని వైభవం 
శ్రీరాముని గొప్పదనం 
శ్రీరాముని కటాక్షాలు 
శ్రీరామనామాలు 
శ్రీరామునికి నివేదన 

గుత్తి శ్రీరాముని వైభవం 
శ్రీరాముని క్రీర్తిచం(ద్రికలు 
శ్రీరాముని గొప్పదనాలు 
శ్రీరాముని భిన్న నామాలు 
భక్తుల భావనలహరిలో రాముడు 
శ్రీరాముని దివ్యగుణాలు 
సంక్షిప్త రామకథ 

శ్రీరాముని జన్మ- ఆయన గొప్పదనం 
సంస్కృత సంక్షీర్తన 


వైర్‌ 
36. 
క. 
38. 
39. 
శీ. 
(5. 


42 
43, 
డ్తీర్తే 
శీర్‌, 
ఉగ్ర, 
త్త 
తీరి. 
శం 
50. 


ర్‌ 


52. 
53. 
ర్‌డ్త 
ర5్‌ర్‌. 
56. 
ర్‌7. 
ర5్‌రి. 
59, 
60. 


61. 


62. 
63. 
6క. 
65. 
66. 
67. 
68. 
69. 
70. 
71 
73. 


విజయనగర రాముని వైభవం 

శ్రీరాముని అద్భుతాలు 

భక్తసులభ రాముడు 

శ్రీరాముని ఘనకార్యాలు 

సంక్షిప్రయుద్దం 

శ్రీరాముని దివ్వమహిమలు 

శ్రీ రాముని ప్రతాపానికి రాక్షసులు బెదరిపోవడం 
శ్రీరామబాణ మహీమ 

శ్రీరాముని శరణువేడండని రాక్షసులకు హితవు చెప్పడం 
ఉత్తరరామకథ 

శ్రీవేంకటరాముడు 

శ్రీరాముని అద్భుతనామాలు 

శ్రీరామసేవ 

శ్రీరామనుతి 

సామంతుల కానుకలు 

శ్రీరాముని సాహసగాథలు 

శ్రీరాముని ప్రతాపం 

శ్రీరాముని భవ్యగుణాలు 

శ్రీరాముని గుణగణాలు 

శ్రీరాముని దివ్య ప్రభావం 

శ్రీరాముని దైవతత్త్యం 

శ్రీరాముని విజయాలు 

భక్తుల ప్రశంసలు 

అన్నమయ్య ద్వారా సైనికులకు ప్రోత్సాహం 
రావణ సంహారం 

వాల్మీకి వైభవం 

భక్తుల ఆనందం 

రామాయణ ఫలితం 

రాక్షసులకు బెదరింపు 
శ్రీరామానుయాయులకు విన్నపం 
గండికోట శ్రీరాముని అద్బుతాలు 
శ్రీరాముని సాహసాలు 

సీతమ్మ ఆనవాల్లను హనుమంతుడు చూపించడం 
సంక్షిప్త యుద్ధకాండ 

_శ్రీరామునిపై ఒక ప్రియురాలి ప్రేమ 
శ్రీరాముని పెండ్తిసందడి 

శ్రీరాముని సోయగాలు 

శ్రీరామునిపై మరులుగొన్న ప్రేయసి 


డ్తి 
ర్‌1 
ర్‌3 
ర్‌డ్తీ 
ర్‌ర్‌ 
ర్‌7 
ర్‌9 
60 
62 
63 
65 
రర 
67 
69 
70 
గగ 
73 
7డ్డ 
76 
77 
79 
80 
82 
83 
8ిర్‌ 
86 
87 
89 
ర్న 
92 
93 
9ర్‌ 
96 
97 
99 
101 
102 
103 


శ్రీరాముని వైభవము 


ఈ సంకీర్తనలో శ్రీరామచంద్రుని గూర్చి వర్ణించబడింది. సంస్కృతంలో 
వ్రాసిన ఈ సంకీర్తనలో శ్రీరాముని కల్యాణగుణాలు వర్ణించబడినాయి. ఏఏ 
శుభగుణాలతో శ్రీరాముడు విలసిల్లుతున్నాడనేది ఇందు తెలియుజేయడం 
జరిగింది. నకల కల్యాణ గుణాలు కల్షిన దేవదేవున్ని సేవిన్తున్నానని 
తన్మయత్వంతో అన్నమయ్య మనకు భక్తి తత్త్వాన్ని నూరిపోస్తున్నాడు. 
రాగం ; ధన్నాసి 
పల్లవి : దేవదేవం భజే దివ్యప్రభావం 

రావణాసురవైరి రణపుంగవం ॥ దేవ ॥ 
రాజవర శేఖరం రవికుల సుధాకరం 

ఆజానుబాహు నీలాభ్రకాయం 

రాజారికోదండ రాజదీక్షాగురుం 

రాజీవలోచనం రామచంద్రం ॥ దేవ ॥ 
నీలజీమూత సన్నిభశరీరం ఘన 

విశాలవక్షం జలజనాభం 

తాలాహినగహరం ధర్మసంస్థాపనం 

భూలలనాధిపం భోగిశయనం ॥ దేవ ॥ 
పంకజాసన వినుత పరమనారాయణం 

శంకరార్టితజనక చాపదళనం 

లంకావిశోషణం లాలితవిభీషణం 

వేంకటేశం సాధు విబుధ వినుతం ॥ దేవ ॥ 


ఆ.అ.సం.సం. 1314 

రావణాసుర శత్రువుని, యుద్దంలో ్రేష్టుని, దివ్యమైన ప్రభావం గల 
వానిని, దేవదేవుడైన శ్రీరామున్ని నేను సేవిన్తున్నాను అని పల్లవి ఎత్తు 
కుంటున్నాడు. రాజులలో శ్రేష్టుడైన మూర్చన్యుని, సూర్యకులానికి చంద్రుని 


2 అన్నమాచార్యులు - శ్రీరామావతార సంకీర్తనలు 


వంటివానిని, శత్రురాజులకు కోదండంవంటి వారికి మోకాళ్ళ వరకు చేతులు 
గల వానిని, నీలమేఘవంటి శరీరం గల వానిని, రాజ దీక్ష గలవానిని, పద్మాలవంటి 
కన్నులుగల వానిని, విశాలమైన జొమ్ముగలవానిని, స్వచ్చమైన పద్మాన్ని నాభిలో 
గలవానిని, ధర్మాన్ని చక్కగా స్ట్రాపించేవాన్ని, భూదేవి భర్తయైన వాన్ని, ఆదిశేషునిపై 
శయనించే వాన్ని, బ్రహ్మతో స్తోత్రం చేయబడే పరమనారాయబున్ని, 
శివధనుస్సును విరిచిన వాన్ని, లంకానాశకున్ని. విభీషణుని చేరదీసిన వాన్ని, 
సాధువులతోను విద్వ్యాంసులతోను స్తుతింపబడేవాన్ని, దేవదేవుడు దివ్య ప్రభావం 
గలవాడైన శ్రీరామ చంద్రున్ని నేను సేవిస్తున్నాను ఆయన ఎవరో కాదు. ఆయన 
వేంకటాద్రిపైనే ఉన్న శ్రీవేంకటేశ్వరుడని లెస్సగా తెలుసుకోవలసిందని 
సందేశమిస్తున్నాడు పదకర్త తాళ్ళపాకఅన్నమయ్య 

ఇక్కడ ఉపయోగించిన పదాలన్నీ ద్వితీయా విభక్తికి సంబంధించినవే. కేవల 
ద్వితీయాంత పదాలతో [వ్రాయడం ఈ సంకీర్తన ప్రత్యేకత. ఇందు “భజే” అనే 
(క్రియాపదాన్ని చేర్చడం వల్ల సంక్షీర్తనకు అర్ధం చక్కగా స్ఫురిస్తూ ఉంది. 


శ్రీరామచంద్రకథ 


(రామాయణకథ) 


ఈ సంకీర్తనలో శ్రీరామకథను తెలియజేస్తూ శ్రీరాముని సాహసగాథలను 
వివరిస్తూ శ్రీరాముని చిటుతవయస్సు నుండి రావణసంహారం వరకు జరిగిన 
రామాయణ సారాన్ని తెలిపి అనాటి శ్రీరాముడే ఈనాడు శ్రీవేంకటగిరిపై 
వెలిసి భక్తులకు అభయమిన్తున్నాడని అన్నమయ్య పరమాద్భుతంగా 
తెలియజేస్తున్నాడు. 


రాగం : వరాళి 


పల్లవి ; రామ ! రామచంద్ర ! రాఘవా ! రాజీవలోచన ! రాఘవా ! 
సౌమిత్రి భరత శత్రుఘ్నులతోడ జయమందు దశరథరాఘవా ! 


1. శిరసుకూకటుల రాఘవా ! చిన్నారి పొన్నారి రాఘవా |! 
గరిమనావయసునందాటకి (జంపిన కౌసల్యనందన రాఘవా |! 


ఆచార్య కానాల నలచక్రనర్తి 3 


అరిది యజ్ఞముగాచు రాఘవా 1 అట్టె హరి విల్దువిరిచిన రాఘవా 1 
సిరులతో జనకుని ఇంటను జానకింెలంగి పెండ్డాడిన రాఘవా 1 


2. మలయు నయోధ్యారాఘవా ! మాయామృగాంతక రాఘవా ! 
చెలంగి చుప్పనాతి గర్భమడంి దైత్యసేనలంజంపిన రాఘవా! 
సొలసివాలి జంపిన రాఘవా! దండుసుగ్రీవునేలిన రాఘవా ! 
జలధి బంధించిన రాఘవా ! లంకసంహరించిన రాఘవా! ॥రామ॥ 


3 దేవతలు చూడ రాఘవా! నీవు దేవేంద్రురథమెక్కి రాఘవా! 
రావణాదులనుంజంపి విభీషణురాజ్యమేలించిన రాఘవా ! 
వేవేగ మరలి రాఘవా !వచ్చి విజయపట్టమేలి రాఘవా ! 
శ్రీవేంకటగిరిమీంద నభయము చేరి మాకిచ్చిన రాఘవా! రామః 


అ.అ.సం.సం.1.392 


ఓ రామ ! రామచంద్ర ! రఘుకులానికి చెందినవాడా ! పద్మాలవంటి 
కన్నులను గలవాడా ! రాఘవా ! లక్ష్మణభరత శత్రుఘ్నులతోడ జయము 
నొందవలసిందని దశరథరాఘవుని ఆశాసిస్తున్నాడు పదకర్త అన్నమయ్య. 


శిరసు కూకటుల రాఘవా ! చిన్నారి పొన్నారి వయసులోనున్న రాఘవా ! 
ఇలాంటి చిన్న వయసులోనే తాటకిని చంసినట్టి కౌసల్యకు కుమారుడవైన 
రఘువంశ జౌరసునివి. ప్రయత్నించి యజ్ఞాన్ని కాపాడునట్టి రాఘవునివి. అట్లే 
శివధనుస్సును విరిచినట్టివాడవు. సంపదలతో జనకుని ఇంట ఉన్న సీతను 
పెండ్డాడి నట్టి రాఘవునివి. 


(ప్రకాశించే అయోధ్యలో నున్నట్టి రాఘవునివి. మాయలేడిని చంపిన 
రాఘవునివి. చెలరేగి శూర్చణఖ గర్వాన్ని అణచి రాక్షససేనలను చంపినట్టి 
రాఘవునివి, సొలసి వాలినిచంపిన రాఘవునివి. సుగ్రీవుని సైన్యాన్ని ఏలిన 
రాఘవునివి. సముద్రానికి అనకట్ట కట్టినవానివి.లంకను నశింపజేసిన రాఘవునివి. 


దేవతలు చూడగా, యుద్దం పూర్తియైన పిమ్మటనీవు దేవేంద్రుని రథ 
మెక్కినట్టి వానివి. రావణుడు మొదలైన రాక్షసులను చంపి విభీషణునితో రాజ్యాన్ని 


శీ అన్నమాచార్యులు - శ్రీరామావతార సంకీర్తనలు 


ఏలించినట్టి వాడవు. వేవేగ మరలి వచ్చి విజయం సాధించి పట్టాభిషేకం చేసుకొని 
అయోధ్యనేలి శ్రీవేంకటగిరి చేరి మాకు అభయాన్నిచ్చినట్టి రాఘవునివి అని 
శ్రీరాముని వునకార్యాలను ఈనంకీర్తనలో సవివరంగా తెలియజేశాడు 
అన్నమయ్య. “రాఘవి అనే పదాన్ని మాటిమాటికి వాడడం ఇక్కడి ప్రత్యేకత. 

“అర్ధమాత్రా లాఘవం” సంపాదించగానే వైయాకరణులు పుత్రోవం నాటి 
ఆనందంతో ఉంటారు. అలాగే అన్నమయ్య. ఆయన 24000 వేల శ్ఞోకాలలోని 
సారాన్ని 10 వాక్యాలలో చెప్పి (ఆనందాన్ని పొందడంలో దిట్ట) వైయాకరణులవలె 
ఆనందాన్ని పొందేవాడు. బాలశ్రీరాముడు తాటకిని చంపింది మొదలు రావణుని 
చంపి సీతను తెచ్చేంతవరకు జరిగిన రామాయణ కథను రమణీయంగా చెప్పిన 
దిట్ట అన్నమయ్య. శ్రీమ(ద్రామాయణాన్ని సంక్షిప్తంచేసి శ్రీరాముని జయాలను, 
సాహసకృత్యాలను, దుష్టసంహారాన్ని ఈ సంకీర్తనలో కళ్ళకు కట్టినట్టు 
చూపించడం ఇందులోని ప్రత్యేకత. 


రాగం : సాళంగనాట 


పల్లవి : రాముండిదే లోకాభిరాము(డితండు 
గోమున పరశురాముకోప మార్చెనటరే ॥ రాము6 ॥ 


క్షే యీతండా తాటకింజించె యీపిన్నవాడా ! 
ఆతల సుబాహుంొట్టి యజ్ఞము గాచె 
చేతనే యీ కొమరుయడా శివుని విలు విజీచె 
త సీతకమ్మ .బెండ్లాడె చెప్పంగొత్త గదవె! ॥రాము6 


ర మన కాసల్యకొడుకామాయామృగము నేసె 
దనుజుల విరాథుని తానే చెటిచె 
తునుమాడె నేడు దాళ్లు తోడనే వాలి నడంచె 
యినకులు(డితండా యెంతకొత్త చూడరే ॥రాము6॥ 

కి యీ వయసు తానే యాయెక్కువ జలధిగట్టి 
రావణుంజంపి సీతమరలందెచ్చెను 
శ్రీవేంకటేశుండితండా సిరుల నయోధ్య యేలె 
కావున నాటికి నేడు కంటిమిట్టె కదరే! ॥రాము6॥ 


అ,తి.,సం.సం.1క74 


ఆచార్య కానాల నలచక్రనర్తి ర్‌ 


ఇదిగో ! రాముడు. ఈయనే లోకాభిరాముడు. పరశురాముని కోపాన్ని 
గోమున చల్చార్చింది ఈయనే అని పల్లవిలో రామున్ని వ్రేలుపెట్టి చూపించునట్టు 
చూపిస్తున్నాడు. శ్రీరామున్ని మనకు పరిచయం చేసే విధానమే ఇది. 


ఆ తాటికిని చంపింది ఈ చిన్నవాడే. ఆతర్వాత సుబాహువు అనే 
రాక్షసున్ని కొట్టి యజ్ఞాన్ని రక్షించింది ఈయనే. సుబాహుని కొట్టిన ఆచేతనే 
శివుని విల్లు విరిచిన కొమారుడీయనే. సీత అనే కన్యకను పెండ్దాడింది ఈయనే. 
చెప్పటానికి ఇది కొత్తేకదా ! 


మన కౌసల్యకొడుకు అనిబంధుత్వం చూపినట్టు ఆ మాయామృగాన్నిచంపి 
విరాధుని, దండకారణ్యరాక్షసులను చంపింది ఈరాముడే ! ఏడు తాటిచెట్లను 
నరికి వాలిని చంపిన సూర్యకులానికి చెందినదీ బాలుడే. ఆహా ! ఎంతకొత్తగా 
ఉన్నాడో చూడరె ! అని తన చెలులకు చూపించునట్టుగ భక్తులకు 
చూపించుచున్నట్టుగ ఉంది. 


నలభై ఏండ్లకు మించని ఈయన సముద్రానికి అనకట్టికట్టి రావణుని 
చంపి సీతను మరల తెచ్చినాండు. ఇతడే ఆ శ్రీవేంకటేశ్చరుడు ఈయనే. ఆ 
సంపదలుగల అయోధ్య నేలింది రామావతారం నాటి రాముడు. కలియుగపు 
నేటి వేంకటేశ్ళరుడు వీరిద్దిరిని ఇలాగే ఇక్కడ చూస్తున్నామే అని అన్నమయ్య 
ప్రత్యక్షం చేయిస్తున్నాడు శ్రీవేంకటేశ్చరుని లోని రామున్ని ఆ వేంకటేశ్చరునిలోని 
రామున్ని వేంకటేశ్చరున్నే రామునిగా మనకు పరిచయం చేస్తున్నాడు. 


శ్రీరాముని సాహసాలు 


కడపజిల్లా ఒంటిమిట్టలోని శ్రీరాముని దర్శించినపుడు ఆవీరరఘరాముని 
చూచి ఆయన సాహసకృత్యాలను ఈ సంకీర్తనలో తెలియజేసినాడు పదకర్త 
అన్నమయ్య, ఒంటిమిట్టలోని వీరరాఘవుని సాహసకృత్యాలను, మహిమలను, 
భగవత్ర్తత్త్యాన్ని రమణీయంగా వర్ణించడం జరిగింది. 


6 అన్నమాచార్యులు - శ్రీరామావతార సంకీర్తనలు 


రాగం : నాట 


సల్లవి : ఇందులోనె కానవద్దా ! యితండు దైవముని 
విందువలె నొంటి మిట్ట వీరరఘురాముని ॥ ఇందు ॥ 


క్ష యెందుజొచ్చె బ్రహ్మవరమిల రావణుతలలు 
కందువ రాఘవు(డు ఖండించునాండు 
లీ ముందట జలధి యే మూల చొచ్చెగొండలచే 
గొంది బండంగట్టివేసి కోపగించే నాడు ॥ ఇందు ॥ 


రై యేడనుండె మహిమలు యిందరి కితండు వచ్చి 
వేడుకతో హరివిల్దు వితిచే నాండు 
వోడక యింధద్రాదు లెందు నొదిగిరీతని బంటు 
కూడంబట్టి సంజీవికొండ దెచ్చేనాండు ॥ ఇందు ॥ 


3౩ జము(డెక్కడికిటోయ సంయులో మోక్ష 
మమర జీవులకిచ్చె నల్లనాండు 
తెమలి వానరులై యీ దేవతలే బంట్రైరి 
తిమిరి శ్రీవేంకటపతికి నేండు నాండు ॥ ఇందు ॥ 
అ.అ.సం,సం.1477 
ఈ కార్యాలతోనే తెలుసుకొనవచ్చు ఈయన దైవమని ఈ ఒంటిమిట్టలో 
వీరరఘురాముని చూస్తే విందు భోజనం వలె ఉంటుందని పల్లవిలో చెప్పడం 
జరిగింది. 
రావణుడు చావులేకుండా బ్రహ్మతో వరాలు సంపాదించినాడు. కాని 
శ్రీరాముడు రావణుని తలలు ఖండించే నాడు రావణునికి బ్రహ్మఇచ్చిన 
వరాలేమయినాయి. 
ఎంతో సంతోషంతో శ్రీరాముడు వచ్చి శివుని విల్లును విరిచిననాడు 
ఇతరులకులేని మహిమలు ఈయనకు ఎక్కడినుండి వచ్చినాయి.ఈయన 
బంటు హనుమంతుడు సంజీవికొండ తెచ్చేనాడు ఇంద్రుడు మొదలైనవారు 
ఓడక ఎక్కడ దాక్కున్నారు. 


ఆచార్య కానాల నలచక్రనర్తి 7 


నరయూనదివద్ద అమరజీవులకు మోక్షమిచ్చేటప్ప్తుడు యముడు 
ఎక్కడికి పోయినాడు. శ్రీరామావతారంనాడైనా శ్రీవేంకటేశ్చరుని అర్భావతారం 
నాడైనా ఈ దేవతలే వానరులై బంటులైనారు. ఈ సంక్తీర్తనలో శ్రీరాముని 
అలౌకిక మహిమలు తెలియజేయబడినాయి. 


రామకథ రమణీయత 


సామాన్యంగా ఎవరైనా ఒక మంచిపని చేయబోతే అది ఇంకొకరికి 
చెడ్డ పనిగా ఎదురౌతూ ఉంటుంది, 


లోకంలో ఒక శుభకార్యం జరిగితే అది కొందరికి అశుభకార్యంగా 
అవుతూ ఉంటుంది. ఈ అంశాలనే అన్నమయ్య చిత్ర విచిత్రంగా ఉదాహరణ 
'ప్రత్యుదాహరణలతో రామాయణాన్ని కథావస్తువుగా తీసికొని బుజువు చేస్తూ 
ఉన్నాడు. ఈ కార్యాలకన్నింటికీ దేవుడేకదా మూలం. ఈయనను ఎలా 
నమ్మొచ్చు ? అని ఆయన గొప్పదనాన్ని తెలుపుతూ ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నాడు. 
రాగం :; సామంతం " 


పల్లవి :. ' నూంతులు దవ్వంగబోతే బేతాళములు పుట్టె 
కాంతాళపు లోకులాల ! కంటిరా ! యీ సుద్దులు 


॥ నూ(తులు ॥ 
క్షే మీజిన పుత్రకామేష్టి మించి లంకకుంటైవచ్చె 
| ఆటుడి రామావతార మసురబాధ 
[్‌ తూటి సీత పెండ్లి హరుదొడ్డ వింటి పండుగాయ 


పాటిపాటీ నమ్మ నెటువలెవచ్చువీరిని ॥నూంతలు ॥ 


2. చూడకేకయ రాజ్యము చుప్పనాతిపాపమాయ 
వేడుక మాయామృగము వేటాయను 
వాడికె సుగ్రీవుమేలు వాలికి గండాన వచ్చె 
యీడుగాని రాచపుట్టు యెట్టు నమ్మవచ్చును 
॥ నూతులు ॥ 


8 అన్నమాచార్యులు - శ్రీరామానతార సంకీర్తనలు 


తి వుమ్మడింగోంతులకూట ముదధకి గట్టు వచ్చె 
తమ్ముని బుద్ధి రావణుతల వోయను 
పమ్మి శ్రీవేంకటేశుని పట్టానికే యింలూనాయ 
యిమ్ముల నిట్టి దేవర నెట్టు నమ్మవచ్చును 
॥ నూతులు ॥ 
అ.ఆ.సం.సం,27 


నూతులు త్రవ్వడానికి పోతే బేతాళులుపుట్టినాయట. ఓ భూమండల 
లోకులారా 1! చూచారా | విన్నారా ! ఈ నూక్తులును అని ఆశ్చర్యాన్ని 
ప్రకటిస్తున్నాడు. 


దశరథుడు పుత్రకామేష్టి చేస్తే అది లంకకు చేటు అయింది. రాముడు 
అవతారం ఎత్తుతే ఆ అవతారం రాక్షసులకు బాధ కల్గించింది. సీత పెండ్డి 
శివుని విల్దుకు ముప్పు అయింది. ఇలాంటి ఈ రామున్ని ఎలా నమ్మవచ్చు ? 


చూడడానికి కేకయ రాజ్యం (కైక కోరికమీద వచ్చిన రాజ్యం) సుప్పనాతి 
(కైకేయి) పాపమైైంది. మాయామృగము వేట అనే వేడుకైంది. సుగ్రీవుని మేలు 
వాలికి ప్రాణ గండమైంది. ఇన్ని గొప్పకార్యాలను చేసే ఈడుగాని రాకుమారుని 
ఎలానమ్మవచ్చు? 
సగరుని పుత్రులు వుమ్మడిగా తవ్విన గుంతకు (సముద్రం) కట్లు (ఆనకట్ట) 
వచ్చినాయి. విభీషణ తమ్ముని బుద్ధివల్ల రావణుని తల ఎగిరింది. ఇదంతా 
శ్రీవేంకటేశ్వరుని పట్టాభిషేకానికే జరిగింది. ఇలాంటి దేవున్ని ఎలానమ్మవచ్చు? 
అని తెలుపడం జరిగింది ఈ సంక్షీర్తనలో. ఇందు యుక్తి ప్రత్యుక్తులను తెలియస్తూ 
ఒకపని చేస్తే అది ఇంకొకరికి కీడుగా దాపురించింది అని పదకర్త ఎంతో 
చమత్కారంగా భగవల్లీలను తెలియజేస్తున్నాడు. 


శ్రీరాముని గొప్పదనం 
శ్రీవావిలిపాటి రాముడంటే ఎవరో ఈయన గొప్పదనమేమో ఆయన చేసిన 


ఘనకార్యాలేవో ఆయన ఎవరెవరికి ఎలాంటివాడో ఆయనను కొలువవలసిన 
ఆవశ్యకతను గూర్చి ఈ సంక్షీర్తనంలో తెలియజేస్తున్నాడు పదకర్త, 


ఆచార్య కానాల నలచక్రవర్తి 


రాగం : శుద్దవసంతం 


పల్లవి : _ దీనరక్షకు(డఖిల వినుతుండు దేవదేవు(ండు రాముండు 


న! 


జానకీపతి 6గొలువుండీ ఘన సమర విజయుండు రాముండు 
॥ దీన ॥ 


1 హరుని తారక బ్రహ్మమంత్రయైయమరిన యర్థము రాముడు 


గ్ర 


సురలలాచి యసురల నడంచిన సూర్యకులజుండు రాముడు 
సరయునందును ముక్తి చూరలు జనుల కొసలౌొను రాముండు 
హరియె యీతండు హరివించుల కాదిపురుషు6ండు రాముడు 

॥ దీన ॥ 


, మునుల రుషులకు నభయ మొసంగిన మూలమూరితి రాముండు 


మనసులోపల (బరమ యోగులు మరుగుతేజము రాముండు 
పనిచి మీందటి బ్రహ్మపట్టము బంటు కొసలౌను రాముండు 
మనుజవేషము తోడ నగజకు మంత్రమాయెను రాము(డు ॥ దీన ॥ 


, బలిమి మించిన దైవికముతో భక్రసులభుండు రాముడు 


నిలిచి తనసరిలేని వేలుపు నిగమవంద్యుడు రాముండు 

మెలుపు మీంది శ్రీవేంకటగిరీ ద్రము మీంది దేవుండు రాముడు 

వెలసె వావిలిపాటి లోపలి వీరవిజయుండు రాముండు ॥దీన॥ 
అ.అ.సం.సం.2.178 


దీనులను రక్షించేవాడు అఖిలప్రజలచే స్తుతింపబడేవాడు దేవదేవుడైన 
సీతాదేవిభర్త శ్రీరాముడు గొప్ప యుద్దంలో విజయాన్ని సాధించేవాడీ రాముడు. 
అట్టి శ్రీరామున్ని కొలువవలసింది అంటున్నాడు పదకర్త. 


కాపాడి 


శివుని తారకబ్రహ్మమంత్రమై అమరిన అర్ధం కలవాడు. దేవతలను 
రాక్షసులను అణగదొక్కిన ఈయన సూర్యకులంలో పుట్టినవాడు, 


సరయూనది యొద్ద ముక్తి కోరిన జనులకు ముక్తి నిచ్చినవాడు. 


బుషులకు మునులకు అభయమిచ్చిన మూలమూర్తి పరమయోగుల 


10 అన్నమాచార్యులు - శ్రీరామావతార సంకీర్తనలు 


మనసులోపల తిరిగే తేజస్సే ఈయన. కార్యాన్ని అప్పజెప్పి దానిని సాధించిన 
సేవకుడైన హనుమంతునికి బ్రహ్మపట్టానిచ్చినట్టివాడు. మానవ వేషముతో కూడి 
సీతకు మంత్రమైనట్టివాడు. ఇన్ని ఘనకార్యాలను చేసింది ఈ శ్రీరాముడే. 


బలం మించినవాడు దైవాంశసంపన్నుడు. భక్తులకే సులభుడు తనతో 
సాటిలేని దేవుడు. వేదాలచే నమస్కరింపదగినవాడు. శ్రీవేంకటపర్వతం 
మీదివాడు. ఈయన వావిలి పాటిలో వెలసినట్టి వీర విజయ రాముడు. 
ఈయనను కొలువండి అని భక్తులకు శ్రీరామ మహిమను తెలియజేస్తున్నాడు. 
ఇందు ప్రతి పాదంలోను రామశబ్ద వివరము తెలియజేయబడింది. రామశబ్దానికి 
నిర్చచనం ఇవ్వబడింది. ఈయనయే మహావిష్ణువు. హరిభక్తులకు అదిపురుషుడు. 
ఇన్నిటికి పేరుగాంచినవాడు శ్రీరాముడు. 


శ్రీరాముని వివిధగుణాలు 
శ్రీరాముని ఆకారాన్ని, వర్గాన్ని. దుష్టశిక్షణను, గుణగుణాలను ఆయన 


గొప్పదనాన్ని శ్రీ వేంకటాద్రి పర్వతాన్ని చేరుకొనడం అనే అంశాలకు 
ప్రాధాన్యమిస్తూ ఈ సంకీర్తన వ్రాయడం జరిగింది. . 


రాగము: సాళంగనాట 
పల్లవి : ఈతండు తారకబ్రహ్మమితండు మాదేవుండు 
కౌతుకాన(ెప్పే వినంగదరే వోజనులు ॥ ఈత. ॥ 
క్షే రాముండు యిందీవరశ్యాముండు నానాసార్వ 


దోమటి రాక్షసులను తత్తుమురు సేసినాండు 


కామిత ఫలములిచ్చి కాచినాండు సురల ॥ ఈత ॥ 


2, పూర్ణుడు నీలమేఘవర్జుండు దానమున వి 
స్తీర్డుడు వాహన సుపర్షుడు 
అర్ష్హవము దాటి రావణాదుల గెలిచినాండు 
నిర్ణయించి చెప్పరాదు నే(డీతని మహిమ ॥ ఈత ॥ 


ఆచార్య కానాల నలచక్రనర్తి [11 


8 వరుండు సీతకు పరాత్పరుండు కోదండదీక్షా 
గురుండు దివ్యామోఘ శరుడితండు 
నిరతి శ్రీవేంకటాద్రి నెలవై యుండేటివాండు 
సరి భరత లక్ష్మణ శత్రుఘ్న సహితుండు ॥ ఈత ॥ 


అ.అ.సం.సం. - 2.208 


జనులారా ! ఈ శ్రీరాముడు తారక బ్రహ్మం. మా దేవుడు. సంతోషంతో 
చెప్పే మా మాటలను వినవల్సింది. 


శ్రీరాముడు నల్లకలువ రంగును పోలినవాడు. నానారాజులకు ప్రజలకు 
చక్రవర్తి. పదునారు కళలతో కూడిన చంద్రుని వంటివాడు. తిండిపోతు 
రాక్షసులను నుగ్గునుగ్గు చేసినాడు. కోరిన కోర్కెల నిచ్చి దేవతలను కాపాడినాడు. 


నిండుహృదయం గలవాడు. నీలమేఘ శరీరం గల్లినవాడు. దానాలు 
చేయడంలో ఉదారుడు. గరుత్మంతునే వాహనంగా గలవాడు. ప్రేమ మీర 
శ్రీవేంకటాద్రిని వాసంగా చేసుకున్నవాడు. మంచివార్టైన భరతలక్ష్మణ 
శత్రుఘ్నులతో కూడుకొన్నవాడు ఈ శ్రీరాముడు అంటూ ఈయన వాస్తవిక 
గుణగుణాలను అత్యద్భుతంగా తెలియజేస్తున్నాడు పదకర్త, 


శ్రీరాముని స్తోత్రం 


శ్రీరాముని వివిధగుణాలను తెలియజేస్తూ శ్రీరామున్ని స్తోత్రం చేసే ఈ 
నంకీర్తన రాముని వూర్మత్వాన్ని తెలియజేనర్హా ఉంది. శ్రీరాముని 
వివిధగుణగుణాలను తెలియజేస్తూ ఆగుణాలతోపొటి ఆయన గొప్పకార్యాలను 
తెలియజేయడం ఈ సంకీర్తన ప్రత్యేకత. 


రాగం : సాళంగనాట 


పల్లవి : శరణు శరణు విభిషణవరదా ! 
శరధిబంధన రామ సర్వగుణస్తోమ 1 ॥ శరణు ॥ 


12 అన్నమాచార్యులు - శ్రీరామావతార సంకీర్తనలు 


1 మారిచ సుబాహు మదమర్షన తాటకాహర 
కూర్మేంద్ర జిత్తుల గుండు గండా! 
గ్ర దారుణ కుంభకర్ణ దనుజ శిరచ్చేదక ! 
వీర ప్రతాపరామ విజయాభిరామ ! ॥ శరణు ॥ 


2. వాలినిగ్రహ ! సుగ్రీవ రాజ్యస్టాపక ! 
లాలిత వానరబల 1! లంకాపహార |! 
పాలిత సవనాహల్య పాపవిమోచక ! 
పౌలస్త్యహరణ | రామబహుదివ్యనామ | ॥ శరణు ॥ 


3 శంకర చాప భంజక ! జానకీ మనోహర ! 
పంకజాక్ష సాకేతపట్టణాధీశ ! 
అంకితబిరుద ! శ్రీవేంకటాద్రినివాస 1 
ఓంకారరూప ! రామవురుసత్యకామ ! ॥ శరణు ॥ 


అ.అ.సం.సం.2.220 


విభీిషణవరదా ! సముద్రానికి ఆనకట్టకట్టిన ఓ శ్రీరామ ! సర్వగుణాలకు 
నిలయుడా ! మేము నిన్ను “శరణు” “శరణు” వేడుకుంటున్నాం. 


మారీచుడు సుబాహువు తాటక అనే రాక్షసులను చంపినట్టివాడా ! 
కూర్మావతారం మొదలగు జిత్తులను చూపిన గుండుగండుడా ! దారుణ 
కుంభకర్ణుడనే రాక్షసుని శిరస్సును నరికిన వీరప్రతాప విజయాభిమామ మేము 
నిన్ను శరణు వేడుకుంటున్నాము. 


వాలిని నిగ్రహించినవాడా ! సుగ్రీవుని రాజ్యమున ప్రతిస్టించినవాడా ! వానర 
బలాన్ని లాలించిన వాడా ! లంకాపహారీ | అహల్యా పాపాన్ని పొగొట్టిన వాడా |! 
పౌలస్త్యుని (రావణుని) చంపిన వాడా! అనేక దివ్యనామాలను కలిగిన ఓరామా ! 
నిన్ను శరణు వేడుచున్నాం. 


ఈళశ్చరుని ధనుస్సును విరిచిన వాడా ! సీతాదేవి మనస్సును హరించిన 
వాడా ! పద్మములవంటి కన్నులు గలవాడా ! అయోధ్య పట్టణాధీశుడా ! అంకిత 


ఆచార్య కానాల నలచక్రవర్తి 13 


బిరుడం గలవాడా ! శ్రీవేంకటాద్రిని నివాసము గలవాడా ! ఓంకార రూపుడా ! 
గొప్ప సత్యకాముడా ! నిన్ను మేము శరణు వేడుచున్నాం అని అన్నమయ్య 
భక్తుల తరపున వకాలతా పుచ్చుకుంటున్నాడు. 


శ్రీరామస్తోత్రం 


శ్రీ వేంకటాద్రిపై వెలకొన్న రాముడు ఇతడే అని (వేలుపెట్టి చూపిస్తూ శ్రీ 
వేంకటా[ద్రి రాముని గుణగణాలను విశదపరస్తూ ఈ సంక్షీర్తనను ఏకవచన 
పదాలతోనే రచించి సంక్షీర్తనకు వన్నె చేకూర్చినాడు పదకర్త. 


రాగం: పొడి 


పల్లవి: 


లా 


రాముండు లోకాభిరాముండు (తైలోక్య 
ధాముండు రణరంగ భీముండు వాయె ॥ రాము ॥ 


వరుండు సీతకు ఫలాధరుండు మహో([గ్రపు 

శరుండు రాక్షససంహరు.డు వాడే 

స్పిరుండు సర్వగుణాకరుండు కోదండ దీక్షా 

గురుండు సేవక శుభకరుడు వాయే ॥ రాము(॥ 


ధీరుండు లోకైకవీరుండు సకలా 

ధారుండు భవబంధదూరుండు వాయే 

శూరుండు ధర్మవిదారుండు రఘవంళ 

సారుండు బ్రహ్మసాకారుండు వాడే ॥ రాము6॥ 


బలుండు యిన్నిటా రవికులుడు భావించని 

ర్మలుండు నిశ్చలుండవికలుండు వాడే 

వెలసి శ్రీ వేంకటాద్రి నిజనగరములోన 

తలకొనెం బుణ్యపాదతలుండు వాయడే ॥ రాము6॥। 
ఆ. అ. సం. సం. 2.219 


శ్రీరాముడు లోకాభిరాముడు. మం. రణరంగ భీముడు వాడే 
అంటూ వేంకటేశ్వరున్ని చూపిస్తున్నాడు. 


[4 అన్నమాచార్యులు - శ్రీరామావతార సంకీర్తనలు 


సీతకు వరుడు, దొండపండులాంటి పెదవిగలవాడు. రాక్షసులను 
చంపేవాడు, స్థిరంగా ఉండేవాడు. సర్వగుణాలకు నిలయుడు, కోదండదీక్షాధరుడు 
సేవకులకు శుభాన్ని కలిగించేవాడు వాడే అని తెలియజేస్తున్నాడు. 


ధీరుడు, లోకైకవీరుడు. సకలానికి ఆధార భూతుడు సంసారబంధాలను 
తొలగించేవాడు, శూరుడు, ధర్మవిదారుడు రఘువంశానికి సారభూతమైనవాడు 
ఆకారం దాల్చిన బ్రహ్మ వీడేనని అంటున్నాడు. 


బలం కలవాడు, నిర్మలుడు, నిశ్చలుడు, వికలంలేని వాడు. శ్రీవేంకటాద్రిపై 
విజయనగరంలో వెలసిన పుణ్యపాదతలుడు వాడేవీడు అంటూ అన్నమయ్య 
భక్తి సముద్రంలో మునిగి ఎలుగెత్తిచాటుతూ విజయనగరంలోని శ్రీరామున్ని 
భక్తులకు పరిచయం చేస్తున్నాడు. 


శ్రీరాముని గొప్పదనం 


శరణన్న వారిని రక్షించేవాడు శ్రీరాముడు, దుష్టులను శిక్షించేవాడు. 
శిష్టులను రక్షించేవాడు. అరణ్యంలో ఆటవికునిగా కన్పించినా ఈయన భక్తులకు 
తారక బ్రహ్మంగా ఉన్నాడు అని తెల్పుతూ ఈయన గొప్పదనాన్ని అన్నమయ్య 
అలవోకగా చెబుతూ ఉన్నాడు. 
రాగం; శంకరాభరణం 
పల్లవి : శరణన్న విభిషణుం గరుణం గాచినవాండు 
పరికింప6 దారక (బ్రహ్మమా ! యీ రాముడు 
క్ష ఆలికై విల్లు విజిచి వాలికై యమ్ము వేసిన 
వాలు మగ6టిమి గలవాండా వీండ 
[| గ్ర జాలను జలధిగట్టి కేలను మోక్షమిచ్చి 
యేలెను జటాయువును యీత(డా రాముండు ॥శర ॥ 
2. మింటికట్టు నెగదీసి యంటి పగ సాధించి 
“దంట రాకుమారుండు తానీ శూరుండా ! 
బంటుగా వాయుజునేలినంటు సు[గ్రీవుతోయేసి 
కంటకరావణవైరి ఘనుండా ! యీ రాముయ ॥ శర ॥ 


ఆచార్య కానాల నలచక్రవర్తి 15 


రి రాకాసుల మళ్చించి కాకాసురు నటుగాంచి 
మైకొన్న జానకీరమణుండితండా 
యీకడ వేంకటాద్రి నిరవై తానునున్నాడు. 
నీకొన్న ప్రతాపపుందేవుండా యీ రాముండు ॥ శర ॥ 
అ.అ.సం.సం.2. 226 
విభీషణుడు “శరణు” అనగానే దయతో రక్షించిన వాడు. పరిశీలించి చూసి 
నట్టయితే ఈయన తారక (బ్రహ్మమా ! అని తోచుతూ ఉంది. 
ఈయన తన అలి సీతక్షై శివధనుస్సును విరిచినట్టినాడు. వాలిని 
చంపడానిక్షై బాణము వేసిన వాలుమగటిమి గలవాడు. చేతితో రాళ్ళతో 
సముద్రానికి ఆనకట్టనుకట్టి, జటాయువుకు మోక్షమిచ్చి ఏలిన వాడా ! ఈ 
శ్రీరాముడు. 
మింటికట్టు తెగవేసి పగసాధించిన శూరుడీ రాముడనే రాకుమారుడు. 
వాయువు కుమారుడైన తన బంటు హనుమంతుని ఏలినవాడు. సుగ్రీవునితో 
స్నేహం చేసి కంటకమైన రావణుని శత్రువేనా? ఈ శ్రీరాముడు. 


కాకాసురుని రక్షించి, రాక్షసులను చంపిన జానకీరమణుడేనా ఇతడు. శ్రీ 
వేంకటాద్రిపై ఇరవుగ కూర్చున్న 'ప్రతాపపు దేవుడేనా ? 

ఈ శ్రీరాముడు అని శ్రీరాముడిని గూర్చి ఆశ్చర్యంగా తెలుపుతూ ఉన్నాడు 
అన్నమయ్య. సౌమ్యంగా, ప్రసన్నంగా, ఉండే ఈ వేంకటగిరి రాముడేనా? ఆనాడు 
ఈ ఘనకార్యాలు చేసింది అని ఆశ్చర్యపడుతున్నాడు పదకర్త, 


శ్రీరామ నతి 


సంస్కృత సంకీర్తన ఇది. ఈ సంకీర్తన అంతా చతుర్జీ విభక్తిరూపాలతో 
రమణీయంగా ఉంది. శ్రీరాముని పుట్టుకనుంచి శ్రీరామ పట్టాభిషేకం వరకు 
ఇందులో ఇతివృత్తం ఉంది. ఈ సంకీర్తనలో వావిలి పాటి వీరశ్రీరాముని 
మహత్వం వివరించబడింది. 


16 అన్నమాచార్యులు - శ్రీరామావతార సంకీర్తనలు 


రాగం: శ్రీరాగం 
పల్లవి రా జీవనేత్రాయ రాఘవాయ నమో 
సౌజన్య నిలయాయ జానకీరామ ! ॥ రాజీ ॥ 


క్షే దశరథ తనూజాయ తాటకదమనాయ 
కుశిక సంభవ యజ్ఞ గోపనాయ 
[| [| పశుపతి మహాధనుర్భంజనాయ నమో 
విశద భార్గవ రామవిజయకరణాయ ॥ రాజీ ॥ 
రె భరిత ధర్మాయ శూర్చణఖాంగహరణాయ 
ఖరదూషణాది రిపు ఖండనాయ 
తరణి సంభవ 'సైన్యదక్షకాయ నమో 
నిరుపమ మహావారిబంధ నాయ 
రి హతరావణాయ సంయమినాథవరదాయ 
అతులితా యోధ్యపురాధిపాయ 
హితకర శ్రీవేంటేశ్చరాయ నమో 
వితత వావిలిపాటి వీరరామాయ ॥ రాజీ ॥ 


అ.అ.సం.సం.2.273 


రాజీవ నేత్రునికి, రాఘవునికి, సౌజన్యనిలయునికి, జానకీరామునికి 
నమస్కారం అంటూ పల్లవితో వివరించడం జరిగింది. 


దశరథుని కొడుకుకు, తాటకిని చంపీన వానికి, కుశికవంశంలో 
జన్మించిన విశ్వామిత్రునికి యజ్ఞాన్ని రక్షించినవానికి, ఈశ్వరుని గొప్ప ధనుస్సుని 
విరిచినవానికి, పరశురాముని జయించిన వానికి, ఖరుడు దూషణుడు మొదలైన 
రాక్షసశత్రువులను చంపిన వానికి, సూర్యవంశ సైన్యరక్షకునికి, సాటిలేని 
సముద్రానికి ఆనకట్ట కట్టిన వాడైన శ్రీరామునికి నమస్కారం. 


రావణుని చంపిన వానికి, వరాలనిచ్చువానికి, సాటిలేని 
అయోధ్యాపురవాసికి, హితకరుడైన శ్రీవేంకటేశ్వరుని రూపంలో ఉన్న వావిలిపొటి 


ఆచార్య కానాల నలచక్రనర్తి 17 


వీరరామునికి నమస్కారం అని తాను వావిలిపాటలో దర్శించిన రామభద్రునికి 
నమస్కారాలను తెలుపుకొంటున్నాడు అన్నమయ్య. 


సంక్షిప్త రామకథ 


ఈ సంక్షీర్తనలోను రామాయణ సంక్షిప్త కథ వివరించబడింది. పల్లవి 
సంస్కృతంలో, తక్కిన మూడు చరణాలు తెలుగులోను ఉండడం ఈ సంక్తీర్తన 


ప్రత్యేకత. 


రాగం: సాళంగనాట 


పల్లవి: 
| 


10 


కౌసల్యానందన రామ ! కమలాప్త కులరామ ! 
భాసుర వరద ! జయపరిపూర్షరామ ! ॥ కౌస ॥ 


మునుప దశరథరాముండవై తమ్ముల నీవు 

జనించి తాటకం జంపి జన్నము గాచి 

వెనుకొని హరువిల్లు విరిచి సీతం బెండ్లాడి 

అనుమతి పరశురామునిచే గైకొంటివి ॥ కౌస 


సుప్పనాతి శిక్షించి సొరిది రుషుల గాచి 

అప్పుడే ఖరదూషణాదుల గొట్టి 

చొప్పుతో మాయామృగము సోదించి హరియించి 

కప్పి హనుమంతు బంటుానేలుకొంటివి ॥కౌస | 


సొలసి వాలినడంచి సుగ్రీవుగూడుక 

జలధి బంధించి లంక సాధించి 

వెలయ రావణుగెల్చి విభీషణుని మన్నించి 

చెలలితి వయోధ్యలో శ్రీవేంకటేశుండా ॥ కౌస ॥ 
అ.అ.సం.సం.2.275 


కౌసల్యకు నంతోషాన్ని కల్షించేరామా ! తామరలకు ఆప్పుడవైన 
సూర్యునికులానికి చెందినరామా 1 ్రకాశించువాడవై వరములనిచ్చే రామా ! 
పరిపూర్చుడవైన శ్రీరామా ! నీకు జయము. 


18 అన్నమాచార్యులు - శ్రీరామావతార సంకీర్తనలు 


మునుపు దశరథరాముడవై లక్ష్మణ భరత శత్రుఘ్నులనే తమ్ములతో పాటి 
పుట్టి తాటకిని చంపి, విశ్వామిత్రుని యజ్ఞాన్ని కాపాడి, తిరిగి శివధనుస్సును 
విరిచి సీతను పెండ్లాడి గురువుల అనుమతితో పరశురాముని జయించి 
వైష్ణవధనుస్సును స్వీకరించినావు. అలాంటి నీకు జయం. 


శూర్చణఖను శిక్షించి, బుషులను కాపాడి ఆ సమయంలోనే ఖరుడు 
దూషణుడు మొదలైన రాక్షసులను చంపి, ఆ తర్వాత మాయ జింకను వెదకి 
చంపి హనుమంతుని బంటుగా చేసుకొన్న నీకు జయం. 


ఆ తర్వాత సీతక్రై వెదకి సొలసిన వాలిని చంపి సుగ్రీవుని స్నేహితునిగా 
చేసుకొని సముద్రానికి ఆనకట్టకట్టి ప్రకాశించి రావణుని, చంపి, లంకను గెలిచి, 
విభీషణుని మన్నించిన అయోధ్యరాజ్యాన్ని చేపట్టిన శ్రీరామ రూపంలో ఉన్న 
శ్రీవేంకటేశ్వరా 1! నీకుజయం అని జేజేలు పలుకుతున్నాడు అన్నమయ్య. 24వేల 
ఫ్లోకాలుగల్లిన శ్రీమద్రామాయణాన్ని 9 చిన్న చిన్న వాక్యాలలో చెప్పిన పదకర్త 
లాఘవాన్నికి మెచ్చుకోవాల్సిందే మనం. 

శ్రీరామశరణం 

శ్రీరామచంద్రుడు ఎన్నెన్నో ఘనకార్యాలను చేసినాడు. ఆఘనకార్యాలను 
తెలియజేస్తూ ప్రభూ ! నీ వెన్నెన్నో ఘనకార్యాలను చేసినావు. నాకు నాభక్తులకు 
అనేక సమస్యలున్నాయి. మిక్కిలి కఠినమైన సమన్యలనన్నింటిని నీవు 
రామావతారంలో పరిష్కరించినావు. అతిస్వల్బమైన మా దైనందిన సమస్యలను 
 పరిష్కరించుస్వామీ ! అని పలుకుతూ గొప్ప గొప్ప సమస్యలను పరిష్కరించిన 
నీయంత వాడికివొక లెక్కా ? అని ఆస్వామికి భక్తుల తరపున తన తరుపున 
విన్నవించుకొంటున్నాడు. 


రాగం: సాళంగనాట 


పల్లవి : రామా ! రామభద్ర ! రవివంశ రాఘవ ! 
యేమి యరుదిది నీకింత వానికిని 


.ఆచార్య కానాల నలచక్రనర్తి 19 


నాండు రావణుని తలలు నథికినలావరివి 
నేండు నాపాపములు ఖండించరాదా ! 


క్షే 
| ఏ వాండి ప్రతాపముతోండ వారిధి గట్టిన నాటి 

వాండ విట్టె నా మనోవార్దింగట్టరాదా ! ॥ రామా! ॥ 
2 


తనిసి కుంభకర్ణాది దైత్యులు గెలువరాదా | 

కినిసి నా యింద్రియాల గెలువరాదా ! 

యెనసి హరునివిల్టు యెక్కుపెట్టి వంచితివి 

ఘనము నాదుర్గణము కడు వంచరాదా ! ॥రామా!॥ 


త సరుస విభిషణుండు శరణంటే .గాచితివి 
గరిమనే శరణంటి(గావరాదా ! 
తొరలి శ్రీవేంకటేశ ! దొడ్డుగొంచమెంచనేల ! 
యిరవైలోక హితాన కేదైనా నేమీ ॥ రామా! ॥ 
అ.అ.సం.సం.2 . 437 


శ్రీవేంకటేశ్వరుని రూపంలోనున్న రామా ! రామభ(ద్రా ! సూర్యవంశములో 
పుట్టిన రాఘవా ! నీయంతటి గొప్పవానికి చేయలేని అరుదైన పని ఏదైనా 
ఉందా ? ముమ్మాటికీ లేదు స్వామీ ! నా కోర్కెలు తీర్చుస్వామి ! అని 
వేడుకొంటున్నాడు పదకర్త. 


ఆనాడు రావణుని పదితలలు ఖండించిన బలవంతునివి నీవు ఈనాడు 
నా పాపాలను ఖండించలేవా ! వాడి ప్రతాపంతో ఆనాడు సముద్రానికి ఆనకట్ట 
కట్టిన నీవు ఈనాడు నామనస్సు అనే సముద్రానికి ఆనకట్ట కట్టలేవా ? 


ఆనాడు కుంభకర్ణుడు మొదలైన రాక్షసులను గెలిచినావు. మరి ఈనాడు 
యింద్రియాలను గెలువ లేవా ! ప్రయత్నించి ఆనాడు శివధనుస్సును ఎక్కుపెట్టి 
వంచినావు. మరి ఈనాడు నాదుర్గణాన్ని వంచలేవా ? 


విభీషణుడు “శరణు” అని ఒక్క మాట అంటే ఆయన్ను రక్షించినావు. 
నేను ఎన్ని ఎన్నిమార్చ్హు అంటున్నా నన్ను రక్షించలేవా ! కాబట్టి శ్రీవేంకటేశ్వరుని 


20 అన్నమాచార్యులు - శ్రీరామావతార సంకీర్తనలు 


రూపంలో ఉన్న ఓ రామభద్ర ! లోకహితం కోసం ఎక్కువ తక్కువలను పాటించక 
అల్పుడనైన నా కోర్కెలను తీర్చు స్వామీ ! అని సవినయంగా వేంకటరామునికి 
మనవి చేసుకొంటున్నాడు పదకర్త. 
కుతమ్మకు విన్నపం 

వానర సైన్యాన్నికూడగట్టి సముద్రానికి ఆనకట్ట కట్టి త్రికూట పర్వతాన్నెక్కి 
కుంభకర్ణ, ఇంద్రజిత్తు, రావణుడు మొదలైన రాక్షసులను చంపి సీతను 
చేపట్టినాడు. ప్రతిపని అద్భుతమైందే. ఇంతకింతకు గొప్పపనులు చేసిన 
శ్రీరాముడు మున్ముందు ఏమేమి చేస్తాడో అని ఆశ్చర్యాన్ని ప్రకటించబోతున్నాడు 
పదకవితా పితామహుడు అన్నమయ్య. 


రాగము: రామ[క్రియ 
పల్లవి: వినవమ్మ ! జానకి! నీ విభుండింత సేసినాండు 

యెనసి యీ రఘురాముయడిశ నేమిసేసునో ॥ విన ॥ 
న వానరుల దండు గూడి వారధికొండల రగట్టై 


అని లంక చుట్టిరా నదే విడిసె 


క లీ కోనల6ద్రికూటమెక్కె గొడగులన్నియు.ెక్కె 
యే నెపాన రఘురాముయడింక నేమిసేసునో ॥ విన ॥ 
2 


కోరి ఇం(ద్రబిత్తుంజంపె కుంభకర్ణునిర్హించె 

ఘోరదానవుల నెల్ల కూలంగుమ్మెను. 

మారణహోమముసేసె మతకమింతా జెరిచె 

యీరసాన రఘురాము.డి నేమిసేసునో ! ॥ విన ॥ 


| లావున రావణుంజంపె లంక విభీషణు కిచ్చె 
చేవల నోసీత నిన్ను (జేకొనెను 
భావించి శ్రీవేంకటాద్రి 6(బట్టముదా 6గట్టుకొనె 
యీవల నావల నాతండిక నేమిసేసునో ॥ విన ॥ 
అ.అ.సం.సం.2. 462 


ఆచార్య కానాల నలచక్రనర్తి 





అమ్మా ! జనకరాజపుత్రీ ! నీవు మా మాటలు వినవల్సింది. నీభర్తయైన 
శ్రీరాముడింతత చేసినాడు. ప్రయత్నించి మరెంత చేస్తాడే ఏమో ! 


వానరసైన్యంతో కూడి కొండ రాళ్ళతో ఆనకట్టి కట్టినాడు. యుద్దం 
చేయాలని లంకనుచుట్టివచ్చి ఆదే అక్కడ విడిది చేసినాడు. త్రికూటపర్వతం 
కోనల నెక్కినాడు. అక్కడ తన శ్వేత ఛత్రాలను చెక్కినాడు. ఇంత చేసిన ఆ 
రఘురాముడు ఇంకెంతచేస్తాడో ! 


కోరి ఇంద్రజిత్తును చంపినాడు. కుంభకర్ణుని లెస్సగా _గెలిచినాడు. 
భయంకరమైన దానవులనెల్ల కూలద్రోసినాడు. మారణహోమం చేసి రాక్షసుల 
మాయయంతా చెడగొట్టినాడు. ఈ విధంగా రఘురాముడిక మీదట ఏమేమి 
చేస్తాడో. 


తన బలంతో రావణుని చంపి లంకను విభిషణున కిచ్చినాడు. ఆతర్వాత 
చేవతో నిన్ను గ్రహించినాడు. ఆ తర్వాత వేంకటాద్రిపై పట్టము గట్టుగొన్నాడు. 
ఆపైని ఈ పైని ఆయన ఏమిచేస్తాడో అని ఆశ్చర్యాన్ని వెలిబుచ్చుతున్నాడు 
అన్నమయ్య, ఈ గొప్పలన్నీ సీతమ్మకు వినిపిస్తున్నాడు అన్నమయ్య. 


శ్రీరాముని అద్భుతాలు 


శ్రీరామచంద్రుడు అనేక ఘనకార్యాలు చేశాడు. వాటివల్ల ఆయన కీర్తి 
'ప్రతిష్టలనాందినాడు. మరి ఇంతపేరు గాంచిన ఈయన ఆదినారాయణుడేగాని 
నరుడు కాదు. అని అన్నమయ్య ఎలుగెత్తి చాటుతూ ఉన్నాడు. అందుకు గాను 
ఈయన చేనీన గొవృకార్యాలను చూవిన్తూ ఈయనను దేవుడనే 
ధృవపరుస్తున్నాడు ఈ సంక్షీర్తనలో. 


రాగం : సాళంగనాట 


పల్లవి : నరు6ండా యీతండు ఆదినారాయణుండు గాక |! 
ధరణి గీరితి కక్కె ! ధరణి సుతుండు ॥ నరుడా ॥ 


22 అన్నమాచార్యులు - శ్రీరామావతార సంకీర్తనలు 


క యీతండా తాటకిజంపె నీమారీచ సుబాహుల 
నీతండడా మదమణటచె నిందరుజూడ 
|| [్‌ యేతులకు హరువిల్లు యీతండా విరిచి యట 
సీతం బెండ్లియాడెను యీ చిన్నరాముండా ష ॥ నరుం ॥ 


2... చుప్పనాతి ముక్కుగోసి సోదించి దైత్యులంజంపీ 
అప్పుడిట్టె వాలి నేసి నాతయీతండా 
గుప్పించి కోంతుల నేలి కొండల జలధి గట్టి 
కప్పిలంక సాధించె !నీ కౌసల్యనందనుండా ! ॥ నరు6 ॥ 


3 రావణాదులనుంజంపి రక్షించి విభిషణుని 
భావించ యోధ్య నీతండు పట్టమేలెను 
శ్రీవేంకటేశుండితండే సృష్టి రక్షించె నితండే 
యీవల మాపాల నున్న యీ రామచంద్రుడా ॥ నరు6 ॥ 


అ.ఆ.సం.సం.2 . 497 


శ్రీరాముడు రాజపుత్రుడు. భూమండలంలో శాశ్వతకీర్తిని పొందినట్టివాడు. 
అట్టి ఈయన నరుడు కాడు ఆదినారాయణుడే. 


ఇందరుచూస్తుండగా తాటకిని చంపి మారీచ సుబాహుల మదాన్ని 
అణగటద్రొక్కి, ఉద్దతిలో హరివిల్టు విరిచిన సీతను పెండ్డాడిన ఈ చిన్న 
బాలుడునరుడా ! కాడు ఆదినారాయణుడే అని తేల్చి చెబుతున్నాడు. 


శూర్చణఖ ముక్కుచెవులు కోసి వెదకి వదకి రాక్షసులను చంపి, వాలిని 
చంపి, కోతులనేలి , కొండరాళ్ళతో సముద్రంలో ఆనకట్టను కట్టి, లంకను 
సాధించిన ఈ కౌసల్యానందనుడు నరుడా ! కాడు కాడు ఆది నారాయణుడే 
సుమా ! అని తెలియజేస్తున్నాడు నరులకు. 


రావణుడు మొదలైన రాక్షసులను చంపి విభీషణుని రక్షించి 
అయోధ్యపట్టణాన్ని ఏలిన మాపాలిట ఉన్న ఈ రామచంద్రుడే శ్రీవేంకటేశ్వరుడు. 
ఈయన సృష్టిని రక్షించినాడు. కాబట్టి శ్రీవేంకటేశ్వరుని అంశతో నున్న ఈ 


ఆచార్య కానాల నలచక్రవర్తి 23 


రామచంద్రుడు మానవుడు కాదు సాక్షాత్తు ఆదినారాయణడే అని అన్నమయ్య 
సిద్దాంతీకరించినాడు. 


వానరాకార్యాలు 


ఈ సంకీర్తనలో రామాయణంలోని యుద్దకాండలోని విషయాలు 
తీసికోబడ్డాయి. శ్రీరాముడు వానర సేనల సహాయంతో సముద్రానికి ఆనకట్ట 
కట్టింది మొదలు విభీషణ పట్టాభిషేకం వరకు ఉన్న అంశాలను అలతి అలతి 
పదాలతో రమణీయంగా వర్షించినాడు అన్నమయ్య. 


రాగము : సాళంగనాట 


పల్లవి : అని రావణుతల లట్టలు (బొందించి 
చెనకి భూతములు చెపె ప్పె బుద్ధీ ॥ అని ॥ 


కట్టిరి జలనిధి కపీసేనలవిగో 
చుట్టు లంక కంచుల విడిసె 
కొట్టిరి దానవకోట్టతల అదే 
లా 
కట్టిడి రావణగతియె నీకు ॥ అని ॥ 


2 యెక్కిరి కోటలు యిందరు నొకపరి 
చిక్కిరి కలిగిన చెరయెల్ల 
పక్కన సీతరురిణామ మాయ 
నిక్కె (కృ?) ము రావణ నీకోబ్రదకు ॥ అని ॥ 


౩... పరగ విభీషణు యట్టము గట్టెను 
తొరలి లంకకును తొలు6దొలుతే 
గరిమెల శ్రీ వేంకటగిరి రాముండు 
మెరసెను రావణ మేలాయంబనులు ॥ అని ॥ 


రావణుని పదితలలను నేలమట్టం చేసి రాక్షసులను చంపి వారికి బుద్ది 
చెప్పినాడు శ్రీరాముడు. 


24 అన్నమాచార్యులు - శ్రీరామావతార సంకీర్తనలు 


అవిగో కపిసేనలు సము(ద్రముపై ఆనకట్ట కట్టినాయి. లంకచుట్టు లంక 
అంచులవద్ద అ్పఐన్యాలు విడిచి చేసినాయి. ఆ సేనలు కోట్లకొలది దానవ తలలను 
నరికినాయి. ఓ రావణ ! నీ గతికట్టడి అయింది. 


ఒకేసారి వానరసేనలన్నీ కోటలు ఎక్కినాయి. రాక్షసులంతా వానరసేనలకు 
చిక్కినారు. ప్రక్కన అశోకవనంలో చెరలో ఉన్న సీతమ్మ మార్పు జరిగింది. 
రావణా! మరల నీకు జన్మం తప్పదు. 


తొలుదొల్తనే శ్రీరాముడు విభీషణునికి లంకా పట్టం కట్టినాడు. ఓ రావణా! 
గొప్పలతోకూడిన శ్రీరాముడే శ్రీవేంకటేశ్వరుడైై శ్రీ వేంకటగిరిపై మెరుస్తూ 
ఉన్నాడు. లోకకల్యాణం జరిగింది అని ఎప్పుడో జరిగిన కథను ఇప్పుడు 
జరుగుతున్నట్టుగా అన్నమయ్య సినిమారీలులూ రామకథను తన సంక్షీర్తనలో 
తెలుపుతున్నాడు. 

శరణాగతిఫలం 

శ్రీరాముడు ఎంత గొప్ప శత్రువైనా సరే వచ్చి వేడుకుంటే వాడివల్ల తనకెంత 
(ద్రోహం జరిగినా వెనుకటి విషయాల నన్నింటిని మరచి రక్షిస్తాడు. రాముడు 
శరణువేడిన వారిని ఎవరెవరిని రక్షించింది తెలుపుతూ ఆ రక్షించింది దేనితో 


సమానమైందని తెలియజేస్తూ ఆయన శరణాగతరక్షణమనే గుణం యొక్క 
మహత్యాన్ని తెలియజేస్తున్నాడు అన్నమయ్య. 


రాగము : శ్రీరాగము 


వి ; పాటించి నమ్మిన వారి భాగ్యముగాదా 
కోటిసుద్దుల యిదె కోరి చేకొనేది. ॥పొటిం ॥ 


స్వామి(ద్రోహి్రైన చండి రావణాసురుండు 
కామించి శరణంటేను కాచేనంటిని 
యేమని నీదయ యొంతు నెంతని నీమహిమెంతు 


ఆ మాటకు సరియౌనఖిలవేదములు ॥ పాటిం ॥ 


ఆచార్య కానాల నలచక్రవర్తి 25 


2 దావతి సీతా ద్రోహము దలంచి కాకాసురుడు 
కావుమని శరణంటే .గాచితివి 
యీవల నీ శరణనే ఇందు సరే తపము ॥ పాటిం ॥ 
ర చిక్కు లన్నీ నికనేల చేరి యేపాటి వాండైన 
గక్కన నీ శరణంటే (గాతువు నీవు 
అక్కరతో నిన్ను శరణంటిమి శ్రీవేంకటేశ ! 
యెక్కువ నీ బిరుదుకు యీడా పుణ్యములు ॥ పాటిం ॥ 
అ.అ.సం.సం.3.88 
కోటి సూక్తులచే ఇవే కోరి చేకొనేది. పాటించి నమ్మిన వారి భాగ్యము 
ఇదేకదా ! అని శ్రీరాముని “శరణాగత రక్షణం” అనే గుణాన్ని పల్లవిలో 
తెలియజేస్తున్నాడు. 


స్వామిద్రోహీ అయినటువంటి భయంకర రావణుడు కోరిశరణు అంటే 
రక్షిస్తానన్నావు. నీదయాగుణాన్ని ఏమని భావించేది. నీ మహిమనేమని భావించేది. 
శరణంటే రక్షిస్తాననే ఈ మాట సకల వేదాలతో సమానం. 


కాకాసురుడు సీతకు చేసిన (ద్రోహాన్ని తెలుసుకొనికూడా రక్షించుమని 
కోరితే ఆయన్ను రక్షించినావు. ఆ తర్వాత చేసిన నీ కార్యము ప్రశంసనీయం. 
నీమన్నన కూడా అలాంటిదే. నీవు చేసే ఈ శరణాగతరక్షణమే ఎంతో తపస్సుతో 
సమానమైనట్టిది. 

ఇక దిగులెందుకు ? “ఎలాంటి వారినైనా ఆయన శరణంటే చాలు రక్షిస్తావు” 
నీవు. మేమూ ఆవసరము కొద్దీ నిన్ను శరణువేడినాము. ఎంతైనా నీ గౌర వానికి 
సాటి వచ్చేవా ఈ పుణ్యాలు. 


భక్తుల విన్నపాలు 


శ్రీరాముడు శరణన్నవారిని రక్షించేవాడు. “రిపూణామపి వత్సలః” 
శత్రువులపై కూడా వాత్సల్యాన్ని చూపేవాడు అని ఖ్యాతిపొందిన వాడీయన. 
ఈ విషయాలనే అన్నమయ్య శ్రీరాముని రూపంలో ఉన్న శ్రీవేంకటేశ్వరునికి 


26 అన్నమాచార్యులు - శ్రీరామావతార సంకీర్తనలు 


తెలుపుతూ ప్రభూ ! ఎన్నో తప్పులు చేసిన శత్రువులను రక్షించే నీవు భాగవతులమై 
చేసిన మా తప్పులను తొలగించలేవా ! తప్పక తొలగించుస్వామీ !అని 
వేడుకుంటున్నాడు. 

రాగము : బౌళి 


పల్లవి ; రామా ! దయాపరసీమా ! అయోధ్యాపుర 
ధామా 1! మాంటి వారి తప్పులు లోంగొనవే ॥ రామా ॥ 


క్షే అపరాధియైనట్టి యాతని తమ్ముని నే 
కృపంజూపితివి నీవు కింకలు మాని 
తపియించి యమ్ము మొన దారకు(జిక్కినవాని 
నెపానంాచి విడిచి నీవాదరించితివి. ॥ రామా ॥ 
2 సేయరాని ద్రోహము సేసిన పక్షికి నీవు 
పాయక అప్పటి నభయ మిచ్చితి 
చాయసేసుకొని వుండి స్వామి 'ద్రోహియెప్పినట్టి 
తోయపుటేటెని మంచితోవనే పెట్టితివి (9)  ॥ రామా ॥ 
డి నేరము లెంచవు నీవు నీదయే చూపుదుగాని 
బీరపు శరణాగత బిరుద (వు?) నీవు 
చేరి నేడు నెలుచుండి శ్రీవేంకటాద్రి మీందం 
గోరిన వరము లెల్లా కొల్ల లొసలి తివి ॥ రామా ॥ 
అ.అ.సం,సం. 3.94. 
రామా |! దయాపరసీమా ! అయోధ్యపురధామా ! మావంటి వారు చేసిన 
తప్పులను నీవు స్వీకరించు స్వామీ | 
రావణుడు సీతనపహరించి నందున అపరాధి కింకలు అట్టి అపరాధి 


తమ్ముడైన విభీషణునిపైన దయజూపినావు. బాణపుమొనకు చిక్కిన వానిని 
నెపముతో రక్షించి నీవు ఆదరించినావు. 


చేయరాని (ద్రోహము చేసిన కాకాసురుడనే పక్షి వదలకే అభయ మిచ్చినావు. 


ఆచార్య కానాల వలచక్రనర్తి 27 


(రెండవ పాదం సంశయం) 


నేరములు లెక్కింపకున్నావు. నీవు శత్రువులపైకూడా దయజూపుతూ 
ఉన్నావు. శరణాగత బిరుదాంకితుడవు. అలాంటి నీవు ఈ నాడు శ్రీవేంకటాద్రిని 
చేరి అందు నిలుచుండి భక్తులకు కోరిన వరాల నన్నింటిని కొల్లలూ ఇస్తూ 
ఉన్నావు. 
అపరాధులను లెక్కించకే వారిని అక్కున చేర్చుకుంటున్నావే. మేము 
భక్తులము మా తప్పులను వెనక్కితీసుకోలేవా ! అని అంటున్నాడు పదకర్త 
అన్నమయ్య. 


శ్రీరాముని శౌర్యం 


“ఒకే బాణం ఒకే పత్ని” అని శ్రీరాముడు లోకంలో ప్రసిద్ది గాంచాడు. 
శ్రీరాముని భార్యలైన సీతకు ఎంత ప్రఖ్యాతి ఉందో అంతే ప్రఖ్యాతి 
రామబాణానికి ఉంది. రామబాణము చాలా అమోఘమైైంది. రామబాణపు 
గొప్పదనాన్ని గూర్చి ఈ సంకీర్తనలో అన్నమయ్య రసవత్తరంగా తెలియజేశాడు. 


రాగము : నాట 

పల్లవి : బాపు బాపు రాఘవ ! నీ ప్రతాపమేమని చెప్ప 
పైపై నీ పేరు విని పారేరు రాకొసులు ॥ బాపు ॥ 
వాలినెత్తురు నీటను వాండి పదనిచ్చినమ్ము 


క్షే 
11 ర కూలిచెనొక్కమాటున 6గుంభకర్ణుని 


యీలకొని మాయామృగ 'మెమ్ముల నొరసినమ్ము 
రాలించెనుత్తర గోపురముపై గొడగులు ॥ బాపు ॥ 


2 తొడికి మింటి తాపలు తుంచి దూప(?) దాశినమ్ము. 
జడధిమరుదేశాల జలమింకించె 
యెడయక కౌశికుని యజ్ఞము గాచినమ్ము 
అడరి రావణుని పూర్ణాహుతిగంేసెను. ॥ బాపు ॥ 


28 అన్నమాచార్యులు - శ్రీరామావతార సంకీర్తనలు 


&. బెడసి యే పొద్దును నీపిడికిటిలోని యమ్ము 
సురల భయముంబాపి సూటికక్కెను 
ఇరవై శ్రీవేంటా[ద్రి నిటు రామచం(ద్రుండవై 
పరగంగ నీ యమ్ము పగయెల్ల నీలొను ॥ బాపు ॥ 
బాపురే ! బాపురే ! ఓ రాఘవ ! నీ ప్రతాపం ఏమని చెప్పగలము. పైపైనే 
నీ పేరు వింటేనే పారిపోగలరు రాక్షసులు. 


వాలిని నీవుచంపినావు. వాలి నెత్తురనే నీటిలో మునిగి పదునైంది నీ 
బాణము. అలాంటి నీ బాణము ఒక్కమారే కుంభకర్ణుని కూల్చింది. నిటారైన 
నీ బాణం మాయా మృగము మర్మంలో చొచ్చుకుపోయింది. పోతే రావణుని 
ఉత్తరపు గోపురంపైనున్న గొడుగులు నీ బాణంవల్ల రాలిపడ్డాయి. 


ప్రయత్నించి ఆకసమంత ఎత్తున ఉన్న తొటిచెట్లను రాల్చిన బాణము 
శ్రీరామునిది. ఆ బాణమే మరు దేశాల జలాన్ని ఇంకించింది. ఆ బాణమే 
రావణుని పూర్ణాహుతిగా చేసింది. 


నీ పిడికిటిలోని బాణము వెళ్ళి దేవతల భయాన్ని పోగొట్టి ఖ్యాతికెక్కింది 
ఇలాంటి బాణాధిపతి రామచంద్రుడు వేంకటాద్రిని చేరి అందరి పగ నంతా 
తొలగించింది. అధిక పాదాలలో బాణం (అమ్ము) అను పదాన్ని వాడడం ఈ 
సంక్షీర్తనలోని ప్రత్యేకత. 


పాదం మార్చి పాదంలో అమ్ము అనే ఈ పదాన్ని అంత్యప్రసాగా 
ఉపయోగించడం జరిగింది. 


శ్రీరాముని దాసపాలనం 


శ్రీరాముని గొప్పదనాన్ని తెలుపుతూ వేంకటేశ్వరుని రూపందోనున్న 
శ్రీరామా! నిన్ను శరణు వేడుతున్నాను రక్షించ వలసిందని భక్తుల పరంగా తన 
పరంగా స్వామిని అభ్యర్తిస్తూ ఉన్నాడు పదకర్త, 


ఆచార్య కానాల నలచక్రనర్తి 29 


రాగము : శ్రీరాగము 


పల్లవి : శరణు వేండెడ యజ్ఞసంభవ రామ ! 
అరసి రక్షించు మమ్ము నయోధ్యారామా | ॥ శర ॥ 


ం ధారుణిలో దశరథతనయ రామ ! 
చేరిన యహల్యను రక్షించిన రామ ! 


“0 కీ వారిధిబంధన కపీవల్లభరామ | 
తారకబ్రహ్మమైన సీతాపతి రామ 1 ॥ శర ॥ 
2 ఆదిత్యకులాంబుధి మృగాంక రామ 1! హర 
కోదండభంజనము చేకొనినరామ ! 


వేదశాస్తపురాణాది వినుత రామ |! 
అదిగొన్న తాటకా సంహార రామ |! ॥ళర ॥ 


రి రావణుని భంజించిన రాఘవ రామ ! 
వావిరి విభిషణవరద రామ ! 
సేవ నలమేల్మంగతో శ్రీవేంకటేశుండవై 
యీవల దాసుల నెల్దా నేలినట్టి రామా! ॥శర ॥ 


అ.అ.సం.సం. 3. 155 


పుత్రకామేష్టియజ్ఞం ద్యారా పుట్టిన ఓ రామా ! నిన్ను శరణు వేడుతున్నాను. 
ఓ అయోధ్యా రామ! వచ్చి మమ్ము రక్షించవలసింది. 


భూమండలంలోని దశరథ తనయుడవు. చేరిన అహల్యను రక్షించిన 
వాడవు. సముద్రానికి ఆనకట్టి కట్టిన వానరులకు అధిపతివి. తారక (బ్రహ్మమైన 
సీతిపతి రామా ! మమ్ము రక్షించవలసింది. 


సూర్య కులమనే సముద్రానికి చంద్రుని వంటివాడవు. శివధనుస్సును 
విరిచిన ట్టి వాడవు. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు మొదలైన వాటిచే స్తోత్రం 
చేయబడినవాడవు. తాటక అనే రాక్షసిని చంపినవాడవు. మమ్ము కాపాడుస్వామి. 


అన్నమాచార్యులు - శ్రీరామూవతార సంకీర్తనలు 


రావణుని భంజించిన రాఘవ రామునివి. విభీషణుని రక్షించినివాడవు. 
అలమేలు మంగసేవతో శ్రీవేంకటేశ్వరునివై ఇక్కడి దాసుల నందరినీ 
ఏలినట్టివాడవు. స్వామి మిమ్ము శరణువేడుచున్నాం రక్షించవలసింది. 


ఇందు ్రతిపాదం నందును రామా ! అని అంతిమ పదాన్ని చేర్చడం 
ప్రత్యేకత. ఈ పదంద్వారా (శ్రోతల్లో భక్తిభావాలు పెల్టుబుకుతాయనడంలో 
ఏమాత్రం సంశయం లేదు. 


దచాసరిపల్లెశ్రీరాముని వైభవం 


దాసరిపల్లెలోనున్న శ్రీసీతా లక్ష్మణ సమేత శ్రీరామభద్రునికి ఉద్దేశించి 
ఆయన అందాలను హొయలను, ఇంపు సొంపులను వర్షించి సేవకులైన 
మమ్ములను సాలించవల్సిందని ఆ శ్రీరామ భద్రుని వేడుకొంటున్నాడు పదకర్త, 


రాగం ; శంకరాభరణం 


పల్లవి : 
న! 


౬ 


సీతారమణవో శ్రీరామచంద్ర ! 
దాత. లక్ష్మణుండవే తగ్గరామచంద్ర ! ॥ సీతా ॥ 


చెలువపు సింగారాల శ్రీరామచంద్ర ! నీ 

నెలవుల నవ్వుగారీ శ్రీరామచంద్ర ! 

చెలలీ చెక్కులంగళ శ్రీరామచంద్ర ! 

మొలచె మోహనము నీమోహమున రామచంద్ర ! ॥ సీతా ॥ 


చిక్కుని మురిపెముల శ్రీరామచంద్ర ! 

చిక్కులేదు పెద్దకొప్పు శ్రీరామచంద్ర ! 

చిక్కె నీచే మదనుండు శ్రీరామచంద్ర ! 

చొక్కపు నున్నని మేని సొంపు శ్రీరామచంద్ర ! ॥ సీతా ॥ 
చేవదేరిన సిగ్గుల శ్రీరామచంద్ర ! 

శ్రీవేంకటాద్రి మీ6ది శ్రీరామచంద్ర ! 

యీవల దాసరి పల్లెనిరవుకొని మీ 

సేవకుల మమ్మునేలే శ్రీరామచంద్ర 1 ॥ సీతా ॥ 


అ.అ. సం.సం. 3.157 


ఆచార్య కానాల నలచక్రవర్తి 31 


సీతకు ఆనందాన్ని కల్గించే ఓరామచంద్రా ! దాత అయిన లక్ష్మణుడే 
నీకు తగినసేవకుడు. 


అందమైన సింగారాలొలికింపజేసే రామభద్ర ! మామా నివాసాలలో నవ్వులు 
గారించే శ్రీరామభద్రా ! ఉత్సాహంతో చెంపలపై కళలను నింపే రామచంద్రా ! 
నీ ముఖంపై మోహనాకారం పొడసూపీంది. 


దట్టమైన మురిపాలతో కూడిన రామచంద్రా ! చిక్కులేని పెద్ద 
కొప్పుకల్షినవాడా ! మదనుడు నీచేతికి చిక్కినాడు. అందమైన నున్నని శరీరంతో 
సొంపుగా నున్నావు. 

చేవదేరిన సిగ్గులతో శ్రీవేంకటా[ద్రిమీద వెలసినావు. అక్కడి నుండి 

దాసరిపల్లైను నివాసంగా చేసుకొని సేవకులైన మమ్ములను ఏలుతూ ఉన్నావు. 
అట్టి నీకు లక్ష్మణుడు దాతయైై సేవచేస్తున్నాడు. 

సంక్షీర్తనలోని ప్రతిపాదం చివర “శ్రీరామచంద్ర !” అనే సంభోదన 
పదాన్ని ఉంచి శ్రీరామున్ని మాటికి మాటికి సంభోదించి తనే ప్రత్యేకంగా 
ఆయనతో మాట్లాడుతున్నట్టు అనుభూతి నొందినాడు అన్నమయ్య. 


శ్రీరాముని గొప్పదనం 
శ్రీరామునికి చెందిన ఈ సంక్తీర్తనలో ఆయన సౌందర్యాన్ని భక్త, మిత్ర 


సోదర సాన్నిహిత్యాన్ని ఇంకా ఇతర విషయాలను చక్కగా తెలియజేయడం 
జరిగింది. 


రాగము : రామక్రియ 
పల్లవి: రాముండు లోకాభిరాము(ండు 
ఆముక విజనగరమందు నున్నవాంయడు ॥ రాము6 ॥ 


1... చక్కందనముల వాండు జానకీవల్లభుండు 
గక్కన శబరి పూజ గైకొన్నవాండు 


ల ల వెక్కసమైన పైండి విల్దనమ్ముల వాండు 
రక్కసుల వైరి దశరథనందనుండు ॥ రాము6 ॥ 


32 అన్నమాచార్యులు - శ్రీరామావతార సంకీర్తనలు 


ర శరధిగట్టినవాండడు చాయనల్లనివాండు 

యిరవై సుగ్రీవాదుల నేలినవాండు 

సరి భరతశత్రుఘ్నుసౌమిత్రి 'సేవితుడు 

ఆరిది మునులకభయ మిచ్చినవాండు ॥ రాము6 ॥ 
తె అట్టె కౌసల్యాత్మజుండు అయోధ్యాపతైనవాండు 

వొట్టి తారక బ్రహ్మమై వుండేటివాడు 

గుట్టుతో వరము లిచ్చే కొనేటి దండవాండు 


పట్టపు శ్రీవేంకటాద్రి (జరిగిన వాండు ॥ రాము6 ॥ 
అ.అ.సం.సం. 3.232 


శ్రీరాముడు లోకాభిరాముడు. ఈయన విజయనగరం నందున్నట్టి వాడు. 
జానకీవల్లభుడైన శ్రీరాముడు మంచి అవయవ సౌష్టవము గలవాడు. శబరి 
పూజ[గ్రహించినవాడు. ప్రకాశించు బంగారు విల్లంబులగలవాడు. రాక్షసులకు 
శత్రువు ఈ దశరథుని కుమారుడు. 
సముద్రానికి ఆనకట్టకట్టినవాడు. (ప్రేమమీర సుగ్రీవుడు మొదలైన 
వానరవీరులను ఏలినవాడు. భరత శత్రువ్ను లక్ష్మణులతో సమంగా 
సేవించబడినవాడు. మునులను సమీపించి వారికి అభయ మిచ్చినట్టివాడు. 
అదే విధంగా కౌసల్య కుమారుడు, అయోధ్యాధిపతియైైన శ్రీరాముడు 
తారకటబ్రహ్మం. రహస్యంగా వరాలిచ్చే కోనేటిని దండగా కల్షినట్టివాడు. 
శ్రీవేంకటాద్రిని పట్టాగా కల్షినట్టివాడు. 
ఈ సంకీర్తనలో అంతిమ పదాలు ప్రథమావిభక్తికి చెందినవిగా 
ఉండడమే విశేషం. 


శ్రీరాముని కటాక్షాలు 


శ్రీరామునికి జేజేలు పలుకుతూ ఆయన సాధించిన అనేక ఘనకార్యాలను 
ఇందు చక్కగా అలతి అలతి పదాలతో రమణీయంగా వివరించడం జరిగింది. 
ప్రతి వాక్యంలో వివిధ రీతులతో శ్రీరామున్ని సంబోధించడం జరిగింది. 


ఆచార్య కానాల వలచక్రనర్తి 3 


రాగము : గుండక్రియ 


పల్లవి జయ జయ రామా ! సమర విజయరామా |! 
భయహర నిజభక్త పారీణ రామా ! ॥ జయ ॥ 


జలధి బంధించిన సౌమిత్రి రామా ! 
సెలవిల్లువిరిచిన సీతారామా ! 


క్షే 
ల 9 అల సుగ్రీవు నేలిన అయోధ్యారామా ! 
కలిగి యజ్ఞము గాచే. కౌసల్యరామా | ॥।; జయ ॥ 
( అరి రావణాంతక ఆదిత్యకులరామా | 
గురు మౌనులను. గాచే కోదండరామా ! 


ధర నహల్య పాలిటి దశరథరామా |! 
హరురాణి నుతులలోకాభిరామా ! ॥ జయ ॥ 


ర అతి ప్రతాపముల మాయామృగాంతక రామా 
సుత కుశలవ ప్రియ సుగుణరామా ! 
వితత మహీమల శ్రీవేంకటాద్రి రామా ! 
మతిలోన బాయని మనువంశరామా ! ॥ జయ ॥ 
ఆ .ఆ.సం.సం. 3. 300 


ఓ రామా! యుద్ధంలో విజయాన్ని సంపాదించే రామా ! భయాన్ని 
పోగొట్టేవాడా ! నిజభక్రపారీణా ! నీకు జయం జయం అని జయ జయ ధ్యానాలు 
చేయడం జరుగుతూ ఉంది. 


స్వామి ! నీవు నముద్రాన్ని బంధించిన సౌమి(త్రి రామునివి. 
శివధనున్సును విరిచిన నీతారామునివి. ను(్రీవుని ఏలిన అలనాటి 
ఆయోధ్యారామునివి. విశ్వామిత్రుని యజ్ఞాన్ని గాచిన కౌసల్యారామునివి. 

శత్రువైన రావణున్ని చంపినట్టి ఆదిత్యకుల రామునివి. గొప్పనైన 
మునులను కాపాడే కోదండరామునివి. భూమండలంలో ఆహల్యకు శాపవిముకక్తిని 
కల్షించిన దశరథరామునివి. ఈశ్చరుని రాణిమైన పార్వతితో స్తోత్రములందుకున్న 
లోకాభిరామునివి. 


34 అన్నమాచార్యులు - శ్రీరామావతార సంకీర్తనలు 


మిక్కిలి ప్రతాపాలతో మాయలేడిని చంపిన రామునివి. నీ కొడుకులైన 
కుశలవులకు ఇష్టమైన సుగుణాల రామునివి. అంతటా వ్యాపించిన మహిమలు 
కల్లినట్టి వేంకటా(ద్రిరామునివి. బుద్దిలోన ఎప్పటికీ పాయని మనువంశ రామునివి. 
ఇలాంటి రాముడైన నీకు జేజేలు స్వామి! అలనాటి రామునివైన నీవు ఈనాడు 
వేంకటేశ్వరునిగా ఖ్యాతి పొందుతూ ఉన్నావు. 


అంతిమపదం సంబోధన ప్రథమావిభక్తి ఏకవచనంగా ఉండడం ఇందలి 
ప్రత్యేకత. 


శ్రరామనామాలు 


శ్రీరాముని పేరే చాలా గొప్పనైనది. ఈ నామమే పరమ యోగులకు 
మోక్షాన్నిచ్చేది. 'ర' అంటే శరీరంలోనుండి పాపాలు తొలగిపోతాయి. 'మి అంటే 
తొలగిపోయిన పాపాలను తిరిగి దేహంలోనికి రానివ్వరు. రామనామం కోరిన 
కోర్కెలనన్నింటిని యిచ్చేదని అన్నమయ్య ఈ సంక్షీర్తన ద్వారా తెలియజేస్తూ 
ఉన్నాడు. 
రాగము : పొడి 


పల్లవి : రామభద్ర ! రఘువీర ! రవివంశతిలక ! నీ 
నామమే కామధేనువు నమో నమో ॥ రామ ॥ 


క్షే కౌసల్యానందవర్రన ! ఘన దశరథ సుత |! 
భాసుర యజ్ఞరక్షక ! భరతాగ్రజ ! 
బిత్మీ _ రాసికెక్కు (క్క) కోదండ రచన విద్యాగురువ 
వాసితో సురలు నినువడి మెచ్చేరయ్యా | ॥ రామ ॥ 
దె మారీచ సుబాహుమర్షన తాటకాంతక ! 
దారుణ వీరశేఖర ! ధర్మపాలక ! 


కారుణ్యరత్నాకర ! కొకాసురవరద |! 
సారెకు వేదవిదులు జయవెట్టేరయ్యా | ॥ రామ ॥ 


ఆచార్య కానాల నలచక్రనర్తి 35 


ర సీతారమణ ! రాజభఖేఖర శిరోమణి 
భూతలపుటయోధ్యాపుర నిలయా ! 
యీతల వేంకటాద్రి నిరవయిన రాఘవ ! 
ఘాత నీఫ్రతాపమెల్దాంగడు నిండెనయ్యా! _ ॥రామ॥ 
అ.అ.సం.సం. 3.304 


ఓ రామభద్రుడా ! రఘవంశవీరుడా ! సూర్యవంశానికే తిలకం 
వంటివాడా ! నీ పేరే కామధేనువులాగా కోరిన కోర్కెలను తీర్చేది. అలాంటి 
రామా ! నీకు నమస్కారం నమస్కారం. 


కౌసల్యకు ఆనందాన్ని అధికంగా కలుగజేసేవాడా ! గొప్పదైన దశరథునికి 
కుమారుడా ! ప్రకాశించే యజ్ఞాన్ని రక్షించేవాడా ! భరతునికి సోదరా ! పేరుగాంచిన 
విలువిద్యగురువా ! వాసితో దేవతలు నిన్ను వడిగా మెచ్చుకోగలరు. 


తాటక మారీచ నుబాహువులనే రాక్షసులను చంపీనవాడా |! 
దారుణవీరశేఖరుడా ! ధర్మాన్ని పాలించువాడా ! దయాసముద్రుడా ! కాకాసురున్ని 
కాపొడినవాడా ! పూజాసామా[గ్రితో వేదవిద్వాంసులు నీకు జేజేలు పలుకు 
తున్నారయ్యా. అందుకో మా నమస్కారం. 


సీతకు ఆనందాన్ని కల్లించేవాడా ! రాజశ్రేమష్టలకు తలమానిక 
మైనటువంటివాడా ! భూతలపు అయోధ్యాపురంలో నివసించేవాడా ! ఇక్కడ 
వేంకటాద్రిపై కొలువున్న ఓ రాఘవా ! నీ ప్రతాపమెల్లా మిక్కిలి తేజోవంతమై 
అంతా నిండినదికదా స్వామి ! నీ పేరే కామధేనువులాగా కోరిన కోర్కెలనిచ్చేది 
కదా ! నీకు మాటిమాటికి నమస్కారం స్వామి ! అని అంటున్నాడు అన్నమయ్య. 


శ్రీరామునికి నివేదన 


శ్రీరాముని రాజసాన్నిగాంచి నారదుడెలా ప్రేమతో ఉన్నాడు ? 
రంభమొదలైనవారు ఎలా నాట్యమాడినారు? వానరులేమి చేస్తున్నారు ? అనే 
అంశాలను ఇందు తెలియజేయడం జరిగింది. 


ఈ + అన్నమాచార్యులు - శ్రీరామావతార సంకీర్తనలు 


రాగము : లలిత 
పల్లవి : అవధారు రఘుపతి యందరిని చిత్తగించు 
యివల నిండె6 గొలువిదె నడె సముభా ॥ అవ ॥ 


కై రామ ! రాఘవ! రామభద్ర ! రామచంద్ర ! 
శ్రీమదయోధ్యాపతి సీతాపతి 
“0 ్‌ 'ప్రేమ నారదుండు వాడీ బెక్కు రంభాదులాడేలాడేరు 
మోమత్తి కపులెల్ల మొక్కేరదివో ॥ అవ ॥ 
2 


యినవంశకుల జాత ఇక్ష్యాకు తిలకా |! 

ఘనదశరథసుత కౌశికప్రియ 

మునులు దీవించేరు ముందట భరతుండదె 

వెనకల లక్ష్మణుడు సేవించే వింజామర ॥ అవ ॥ 


చి కందువం గౌసల్యాగర్భ రత్నాకర ! 
చెందిన శ్రీవేంకటాద్రి శ్రీనివాసా ! 
సందడి6 గువలవులు చదివేరు నొకవంక 
చెంది నీరాజసము చెప్పరాదు రామా | ॥ అవ ॥ 
అ.అ.సం.సం. 3.492 


రఘువంశం వారికి నాథుడవైన రామా ! మేము చెప్పేది ఆలకించండి. 
అందరిని చిత్తగించండి. ఇదిగో ఇక్కడ కొలువు ఏర్పాటు చేయబడింది. 
సుందరము ఖగల స్వామి |! నడువండి. 


రామా ! రఘువంశానికి చెందినవాడా ? రామభద్రా ! రామచంద్రా ! 
సంపన్నమైన అయోధ్యానాథా ! సీతాదేవికి పతివినీవు. అదుగో ! నారదుడు 
(ప్రేమతో పాడుతున్నాడు. రంభమొదలైన అప్పరసలు నాట్యం చేస్తూ ఉన్నారు. 
వానరులంతా నీకు మొక్కుతూ ఉన్నారు. 

సూర్యవంశంలో పుట్టిన వాడా ! ఇక్ష్యాకు కులానికి తిలకం వంటి 
వాడా ! గొప్పనైన దశరథకుమారా ! విశ్వామిత్రునికి ఇష్టమైన వాడా ! అదిగో | 
మునులు నిన్ను దీవిస్తూ ఉన్నారు. నీ ముందు భరతున్నాడు. వెనుక లక్ష్మణుడు 
వింజామరతో వీస్తూ ఉన్నాడు. 


ఆచార్య కానాల నలచక్రనర్తి 3/7 


కౌసల్యాగర్భా రత్నాకరా ! శ్రీవేంకటాద్రికి చెందిన శ్రీనివాసా 
సందడిలో కుశలవులు ఒక ప్రక్క రామాయణాన్ని చదువుతూ ఉన్నారు. ఓ 
రామా ! నీ రాజసాన్ని గూర్చిమేము చెప్పలేకున్నాం సుమా ! అని అంటున్నాడు 
అన్నమయ్య. 
గుత్తిశ్రీరాముని వైభవం 


తీర్థయాత్రానెపంతో నేటి అనంతపురం జిలా గుత్తిలో వెలసిన 
రఘరామున్ని అన్నమయ్య సందర్శిచడం జరిగింది. ఆ స్వామిని చూచినవెంటనే 
ఆ స్వామి స్వరూపాన్ని ఇలా సంకీర్తనలో తెలియజేశాడు. 


రాగము : పొడి 


పల్లవి : సౌమిత్రి సహోదర ! దశరథరామా ! 
చేముంచి గుత్తిలో వెలిసిన రఘురామా ! ॥ సౌమి ॥ 


క్షే చెలిమి సుగ్రీవుతోడ జేసిన రామ తొల్లి 
శిలను6 బడ౦ంగి6 గావించిన రామా ! 
/ (౮ చెలరేగిన వానర సేనల రామా ! 
శిలుగు మాయామృగము. జించిన రామా! ॥ సొమి ॥ 
2, తరణి వంశ తాటకాంతక రామా |! 
నరనాథ కౌసల్యానందన రామా | 


సిరుల భెండ్లాడిన సీతారామా ! 
గరిమతో సేతువు గట్టిన రామా! .. ॥ సౌమి ॥ 


రి రావణాదిదనుజహరణరామా |! 
కావించి విభిషణునింగాచిన రామా |! 
దీవెనల యోధ్యలో (జెందిన రామా ! 
శ్రీవేంకటాద్రి మీంది శ్రీరామా | ॥ సౌమి ॥ 


అ.అ.సం.సం. 3. 499 


38 అన్నమాచార్యులు - శ్రీరామావతార సంకీర్తనలు 


లక్ష్మణుని సహోదరునివైన ఓ దశరథరామా ! గుత్తిలో వెలసిన 
రఘురామా ! నీ సౌందర్యాన్ని ఏమని వర్షించేది. 


త్రేతాయుగంలో నుగ్రీవునితో స్నేహం చేసిన రామునివి. 
బండరాతిని స్త్రీగా (ఆహల్యగా) మార్చిన రామునివి. వానర సేనలతో చెలరేగిన 
రామునివి. బంగారు కాంతులతో ప్రకాశించే మాయలేడిని చంపిన రామునివి. 


సూర్యవంశమున పుట్టి తాటకి అనే రాక్షసిని చంపిన రామునివి. నరులకు 
నాథునివి. కౌసల్యకు ఆనందాన్ని కల్షించే రామునివి. సంపదలతో సీతను 
పెండ్లాడిన వాడివి. గొప్పదనంతో సముద్రానికి సేతువును కట్టించినట్టి రామునివి. 


రావణుడు మొదలైన రాక్షసులను చంపినట్టి, విభిషణుని రక్షించునట్టి, 
అయోధ్యలలో దీవనలతను అందు శ్రీవేంకటపర్వతంపై వేంకటేశ్వరుని రూపంలో 
ఉన్న ఓ శ్రీరామా ! నీ సౌందర్యాన్ని ఏమని తెలిపేది. 


శ్రీరామునికీర్తిచందబ్రికలు 
శ్రీరామచంద్రుడు నరులకు ఇం(ద్రుడు. ఆయనను శరణువేడుతూ 
మమ్మురక్షించవలసిందని అన్నమయ్య (ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ప్రార్థిస్తూ 
ఆయనలోని గొప్పదనాన్ని రామాయణ కథాధారంగా తెలియజేస్తూన్నాడు. 
రాగము : శ్రీరాగము 


పల్లవి : శరణు శరణు రామచంద్ర ! నరేంద్రా ! 
సరి మమ్ము౮గావు రామచంద్ర నరేంద్రా ! ॥ శర ॥ 


ఘన దశరథునకు( గౌసల్యాదేవికిని 
జననమందిన రామచంద్ర నరేంద్రా ! 


“0 క్‌ కోపించి తాటకింజంపి కౌశికు జన్నముంగాచి 
చనవులిచ్చిన రామచంద్ర నరేంద్రా | ॥ శర ॥ 
2. అపూర్వమైన సీతంబెండ్సాడి అభయ మందరికిచ్చి 
శరధింగట్టిన రామచంద్ర నరేంద్ర 1 


అరసిరావణుఆంపి అయోధ్యానగరమేలి 
సరవి నేలిన రామచంద్ర నరేంద్ర ! ॥ శర ॥ 


ఆచార్య కానాల నలచక్రనర్తి 39 


ర పన్నుగ నలమేల్మంగపతి నరేంద్ర | 
పన్నిధినిళ్ళిన రామచంద్ర నరేంద్ర | 
అన్నిటా లక్ష్మణభరతాంజనేయ శత్రుఘ్నుల 
సన్నుతి కెక్కిన రామచంద్ర నరేంద్ర ! 4ళర॥ 


అ.అ.సం.సం. 3,505 


నరేంద్రా ! రామచంద్రా ! నిన్ను శరణు శరణు అని వేడుకొంటున్నాను. 
నీవు నన్ను కాపాడవలసింది. 


స్వావీ. ! నీవు గొప్పవ్హైన దశరథునికి కౌనల్యాదేవికిని 


జన్మించినట్టివాడవు. కోపించిన తాటకిని చంపి విశ్వామిత్రుని యజ్ఞాన్ని 
కాపొడినట్టి. రామచంద్ర నరేంద్రునివి. 


అలమేలు మంగకు భర్తయైన శ్రీవేంకటేశ్వరునిగా శ్రీవేంకటేశ్వరునివి. 
లక్ష్మణ భరత ఆంజనేయ శత్రుఘ్నుల చేమిక్కిలి స్త్రత్రములందు కొన్న రామచంద్ర 
నరేంఢద్రునివి. ఇన్ని విధాల కీర్తికెక్కిన వాడివి. ఇలాంటి నిన్ను వేము 
శరణుపొందుతున్నాం. మమ్ములను రక్షించనలసిందింగా కోరుచున్నాం. 

ఈ సంకీర్తనలో “రామచం[ద్ర 1” “నరేంద్ర 1” అనే పదాలను 
వాక్యాంతాలలో ఉంచడం గమనించదగినది. 


శ్రీరాముని గొప్పదనాలు 


సీతానమేతుడైన శ్రీరాముని న్మరిస్తూ ఆయనగొప్పదనాలను 
తెలియజేస్తూ పదకర్త ఆయనను సోత్రం చేస్తున్నాడీ సంకీర్తనలో. 


రాగము: సాళంగనాట 


పల్లవి : సీతాసమేత రామ ! శ్రీరామ ! 
రాతి నాతి/ేసిన శ్రీరామ ! రామ'! ॥ సీతా ॥ 


త౦0 అన్నమాచార్యులు - శ్రీరామావతార సంకీర్తనలు 


క్షే ఆదిత్యకులమునందు నవతరించిన రామ | 
కోదండ భంజన రఘుకులరామ ! 


“) గ్ర అదరించి విశ్వామిత్రుడు యాగముగాచిన రామ! 
వేదవేదాంతములలో వెలిసిన రామ ! ॥ సీతా ॥ 


2 బలిమి సుగ్రీవుని పాలి నిధానమ రామ |! 
యిల మునులక భయమిచ్చిన రామ |! 
జలధి నమ్ము మొనను సాధించిన రామ ! 
అలరు రావణదర్చ హరణ రామ! ॥ సీతా ॥ 


రి లాలించి లంకయేలించి న రామ ! 
చాలి శరణాగత రక్షక రామ ! 
మేలిమి శ్రీవేంకటాద్రి మీంద వెలసిన రామ ! 
తాలిమింతో వెలయు ్రతాపపురామ ! ॥ సీతా ॥ 
అ.అ.సం.సం. 3. 516 


సీతతో కూడుకున్న ఓ రామా ! శ్రీరామా ! రాయిని స్తీ స్త్రీగా మార్చినావే. 
ఇది అద్భుతమైన కార్యమే అని ప్రశంస. 


సూర్యుని కులంలో పుట్టిన రామునివి. శివధనుస్సును విరిచిన రఘవంశ 
రామునివి. రాక్షసులను భయపెట్టి విశ్వామిత్రుని యాగాన్ని రక్షించిన రామునివి. 
వేదవేదాంతాలలో వెలిసినట్టి రామునివి. 


బలవంతుడైన సుగ్రీవుని పాలిటి నీవు పెన్నిధివి. ఈ లోకంలోని 
మునులకు అభయ మిచ్చిన వానివి. సముద్రాన్ని అమ్ముమొనతో దారిలోకి 
తెచ్చుకున్నవానివి. ప్రకాశించువాడవై రావణుని పొగరు అణచినట్టి వానివి. 


విభీషణుని లాలించి లంకను ఏలించిన రామునివి. శరణాగతరక్షణానికి 
తగినట్టి రామునివి. స్వచ్చమైన వేంకటాద్రిమీద వేంకటేశ్వరునిగా వెలసినట్టి 
శ్రీరామునివి. నిలకడలో ప్రకాశించునట్షి ప్రతాపరామునివి. అలాంటినీవు 
సీతాసమేతుడవు. రాయిని స్త్రీగా చేయడంలో ఆశ్చర్యమేమి ఉంది. 


ఆచార్య కానాల నలచక్రనర్తి 


శ్రీరాముని భిన్న నామాలు 


తే 


ఈ సంకీర్తనలో అంతటా రామున్ని గూర్చియే సంబోధన చేయడం 


జరిగింది. 


రాగము : బౌళి 


పల్లవి : 


లా 


౮00 


నమోనమో దశరథనందన రామ !' 


కమనియ్య యాగభాగకర్త రామ ! ॥ నమో ॥ 


కాకుత్హ్రకుల రామ ! కౌసల్యాసుత రామ ! 
శ్రీకరగుణోన్నత ! శ్రీరామ ! 
కొకాసురవైరి రామ ! కౌశికవత్సల రామ ! 


భీకర తాటకాంతక ! బిరుదరామ ॥ నమో ॥ 


వారధి బంధన రామ ! వాలి హరణరామ |! 
చారుహరకోదండ భంజన రామ ! 
ధారుణిజపతి రామ! దశకంఠహర ! 


సారవిభిషణాధి షేచన రామ |! ॥ నమో ॥ 


అమరపాలిత రామ ! అయోధ్యాధిపతి రామ ! 
సమరకోవిదరామ ! సర్వజ్ఞ ! రామ ! 
విమల రామ ! శ్రీవేంకటగిరి రామ ! 


రమణ శరణాగతరక్షక ! రామ ! ॥ నమో ॥ 
అ.అ.సం.సం. 10.144 


దశరథుని కుమారుడైన రామా ! కమనీయమైన యాగభాగక్తరవైనరామా | 
నీకు నమస్కారం, నమస్కారం. 


నీవు కకుళ్ళుడనే వారి వంశంలో జన్మించిన వాడివి కౌసల్య కుమారునివిః 
శ్రీకరునివి. గుణోన్నతునివి. కాకాసురుని శత్రువువు. విశ్వామిత్రవత్సలుడవు. 


_భయంకరమైన తాటకి అనే రాక్షసిని చంపినవాడివి. రాముడనే బిరుదం కల్లి 


నట్టివాడవు. ఇట్టిగుణగణాలను కల్లినట్టిరామా 1! నీకు నమస్కారమని భావం. 


42 అన్నమాచార్యులు - శ్రీరామావతార సంకీర్తనలు 


నీవు సముద్రానికి ఆనకట్టను కట్టినవాడివి. వాలిని చంపిన వాడివి. 
అందమైన శివుని విల్లును విరిచినట్టి వాడవు. భూమాతకు పుట్టిన-సీతకు భర్తవు. 
రావణుని వదితలలను నరికిన వాడివి. సారభూతుడైన విభీషణున్ని 
అభిపేకించినవాడవు. ఇట్టి నైపుణ్యాలను గల్లినట్టి శ్రీరామా ! నీకు నమస్కారమని 
భావం. 

నీవు దేవతలను పాలించిన వాడివి. అయోధ్యకు అధిపతివి. యుద్దంలో 
కోవిదునివి. అన్నియును తెలిసినవానివి. మాలిన్యం లేనట్టివాడివి. శ్రీవేంకటగిరి 
రామునివి. రమణునివి. శరణాగతరక్షకునివి. నీకు నమస్కారం నమస్కారం 
అని ఇరువాలు చెప్పు చున్నాడు. ఈ సంకీర్తనలో ప్రతిపాదంలోను రెండుసార్హు 
రామున్ని సంబోధించడం జరిగింది. 


భక్తుల భావనలహరిలో రాముడు 


ఎవరు ఏ విధంగా భావించుకుంటే వారిని ఆ విధంగా ఉంటాడు 
శ్రీరాముడు. ఈ స్వామి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా మేలుచేకూర్చినట్టివాడు. 
ఎవరెవరికి ఏ ఏ మేలు చేకూర్చినాడో ఈ సంక్షీర్తనలో వివరించడమైంది. 
రాగము : శ్రీరాగము 


పల్లవి ౫ రామచంద్రుడితండు రఘువీరుండు 
కామితఫలము లియ్యలగలిగె నిందరికి ॥ రామ ॥ 


క్ష గౌతమ భార్యపాలిటి కామధేనువితండు 
ఘాతల.గాశికుపాలి కల్పవృక్షము 
త్రి ( సీతాదేవి పాలిటి చింతామణీతండు 
యీతండు దాసుల పాలి యిహపర దైవము ॥ రామ ॥ 
2 పరగ సుగ్రీవుపాలి పరమబంధు. డితండు 
సరి హనుమంతుపాలి సామ్రాజ్యము 


నిరతి విభీషణుపాలి నిధానము 
గరిమ జనకుపాలి ఘనపారిజాతము ॥ రామ ॥ 


ఆచార్య కానాల నలచక్రవర్తి తం 


ర తలడు శబరి పాలి తత్వపుర రహస్యము 
అలరి గుహుని పాలి ఆదిమూలము 
కలండన్న వారి పాలి కన్నులెదుటి మూరితి 
వెలయ శ్రీవేంకటాద్రి విభుయితండతు ॥ రామ ॥ 
అ.అ.సం.సం. 10. 147 


ఈయన శ్రీరామచంద్రుడు రఘువంశపు వీరుడు. అందరికి కోరిన 
కోర్కెలనిచ్చు నట్టివాడు. 

ఈ శ్రీరాముడు గౌతమ మహర్షి భార్య అహల్యకు కామధేనువు వంటి 
వాడు. వీరుడైన విశ్వామిత్రునికి కల్పవృక్షం వంటివాడు. సీతాదేవికి చింతా 
మణివంటివాడు. సేవకుల ఈ లోకపుదైవం శ్రీరాముడు. 


పరిశీలించినట్రైతే ఈ శ్రీరాముడు సుగ్రీవునికి ఈ లోకపు బంధువు. 
హనుమంతునికి తగినట్టి సామ్రాజ్యం వంటివాడు. విభిషణునికి విశేషమైన 
ఆశ్రయం వంటివాడు. జనకునికి గొప్పనైన పారిజాతం వంటివాడు. 


భావింప శబరికి తత్వపు రహన్యం వంటివాడు. గుహానికి 
మొదటిమూలం. ఉన్నాడనుకునే ఆస్త్రికులకు కన్నుల ముందటి విగ్రహం. ఇలాంటి 
శ్రీరాముడు శ్రీవేంకటాద్రి నాథుడై ప్రకాశిస్తూ అందరికోర్కెలను తీర్చుతూ 
ఉన్నాడు. 
శ్రీరాముని దివ్యగుణాలు 
ఈ నంకీర్తనలో రామభద్రుని దివ్యగుణాలు కమనీయంగా 


వివరించబడినాయి. రామాయణంలోని దివ్యగాథలను రామునికి విశేషణములుగా 
వాడి రాముని గొప్పదనాన్ని భక్తులకు తేట తెల్లం జేస్తున్నాడీ సంకీర్తనలో. 


రాగము : పాడి 


పల్లవి : రామా 1! దశరథరామా నిజసత్య 
కామా ! నమో నమో కాకుత్చ రామా ! ॥ రామా! ॥' 


జీడీ అన్నమాచార్యులు - శ్రీరామావతార సంకీర్తనలు 


| కరుణానిధి రామ కౌసల్యానందన రామ! 
పరమపురుష సీతాపతిరామ ! 


ట్ర || శరధిబంధన ! రామ 1! సవన రక్షక రామ ! 
గురుతర రవివంశ కోదండరామ ! ॥ రామా! ॥ 
ల దనుజహరణ రామ 1! దశరథసుత రామ ! 
విను (న?) తామరస్తోత్ర విజయరామ |! 


మనుజావతార రామ మహన్యిగుణ రామ ! 
అనిలజప్రేయ రామ ! అయోధ్యారామ ! ॥ రామా 1 ॥ 


౩ సులలిత యశ ! రామ |! సుగ్రీవ వరద రామ ! 
కలుషరావణభయంకర ! రామ ! 
విలసిత రఘురామ వేదగోచర రామ ! 
కలిత ప్రతాప ! శ్రీవేంకటగిరిరామ ! ॥ రామా! ॥ 
అ.అ.సం.సం. 10.156 


రామ! దశరథరామ ! నిజసత్యకామ కకుత్సృవంశానికి చెందిన రామా ! 
నీకు నమస్కారం అని పల్లవిలో తెలియజేస్తున్నాడు. 


రామ ! నీవు దయకు నిలయమైన వాడవు. కౌసల్యకు సంతోషాన్ని 
కలిగించే రామునివి. పరమపురుషునివి. సీతకు భర్తవైన రామునివి. సముద్రాన్ని 
బంధించినట్టి రామునివి. యజ్ఞాన్ని రక్షించినరామునివి. గొప్పనైన సూర్యవంశపు 
కోదండరామునివి. 


రాక్షసులను చంపిన రామునివి. దశరథుని కుమారుడవైన రామునివి. 
దేవతలచే కీర్తిపబడ్డ విజయరామున్నివి. మానవావతారాన్ని దాల్చిన రామునివి. 
మహనీయగుణగణాలు కల్లిన రామునివి. వాయువు కుమారునికి ప్రియమైన 
రామునివి. అయోధ్యా రామునివి. 


సులలిత కీర్తిని గల్షినట్టి రామునివి. సుగ్రీవుని కాపాడిన రామునివి. 
కలుషితుడైన రావణునికి భయాన్ని కల్గించే రామునివి. ప్రకాశించు రఘురామునివి. 


ఆచార్య కానాల నలచక్రనర్తి తీర్‌ 


వేదాలచే తెలియబడే రామునివి. కలితప్రతాపముగల శ్రీవేంకటగిరి రామునివి. 
ఇన్ని గుణాలకు నిలయుడవైన రామా ! నీకు నమస్కారం. నమస్కారం అని 
రెండు మార్గు తెలుపుకుంటున్నాడు. రామా ! అని అరంభంలోనే సంబోధించి 
ప్రతిపాదానికి చివర అంత్య'ప్రాసగ రామ ! పదాన్ని ఉంచినాడు. ప్రథమ ద్వితీయ 
పాదాలతో మధ్యలోకూడా రామపదాన్ని ఉంచడం ఒక ప్రత్యేకత. సంక్షీర్తన అంతా 
సంబోధనా (ప్రథమ విభక్తిలోనే సాగడం ఇక్కడి విశేషం. 
సంక్షిప్త రామకథ 

శ్రీమద్రామాయణపు సారం ఎంతో రమణీయంగా చెప్పబడింది. ఈ 
సంక్రీర్తనలో రామకథను ఇంత సులభంగా వాడుకభాషలో అందరికీ తెలిసే 
విధంగా 7కాండల కథను 8పాదాలలో చెప్పడం అన్నమయ్యకు తప్ప 
మరొకరికిసాధ్యం కాదేమోనని తెలుస్తూ ఉంది. సంక్షిప్త్యచనకు మారుపేరు 
అన్నమయ్య. 

రాగము : బౌొళి 


పల్లవి : ఇతండు తారకబ్రహ్మమీతండు సర్వేశ్చరితండు 
రతికెక్కలొలిచిన రక్షించునితండు ॥ ఇత6 ॥ 


క్షే తరణివంశజుండై తాటకును హరియించి 
అరుదుగ విక్యామిత్రు యాగము గాచి 
ం “0 హరుని విల్లు విరిచి యట్టె సీతం బెండ్లి యాడి 


పరశురాముని నిజబలిమి చేకొనెను ॥ ఇతం ॥ 


రై మునుల కభయమిచ్చి మొగినసురులగద్రుంచి 
ఘనమైన మాయామృగము జంపి 
కినిసి వాలింగొట్టి సుగ్రీవుని బట్టము గట్టి 
వనధి బంధించి లంక వడి( జుట్టు ముట్టెను ॥ ఇత6 ॥ 


క్రి అన్నమాచార్యులు - శ్రీరామానతార సంకీర్తనలు 


3 బలు రావణునిజంపి పుష్పకముపై (దాథీకొని 
లలి విభీషణునకు లంకయిచ్చి 
చెలగియయోధ్య యేలి శ్రీవేంకటాద్రి మీంద 
వెలయ రాముడు దొనైై విశ్చమెల్దానేలెను ॥ ఇత6 ॥ 
అ.అ.సం.సం. 10 . 159 


ఈ శ్రీరాముడే తారకబ్రహ్మ. సర్వేశ్వరుడు. రతికెక్క గెలిచిన 
రక్షించేవాడు. 


సూర్యవంశానికి చెందినవాడై తాటకను చంపి, విశ్వామిత్రుని యజ్ఞాన్ని 
రక్షించి. శివధనుస్సును విరిచి, సీతను పెండ్డాడి పరశురాముని నిజబలాన్ని 
(గ్రహించినాడు. 


మునులకు అభయాన్నిచ్చి, రాక్టనుంలను చంపి, గొప్పన్హైన 
మాయామృగాన్ని చంపి, కోపించి వాలిని చంపి సుగ్రీవునికి పట్టాభిషేకం చేసి, 
సముద్రానికి ఆనకట్ట కట్టి లంకను చుట్టుముట్టినాడు. 

రావణున్ని చంపి, పుష్పక విమానాన్ని స్వీకరించి ప్రేమతో విభిషణునికి 
లంకా పట్టాభిషేకం చేసి, విజృంభించి అయోధ్యారాజ్యాన్ని ఏలి ఆ తర్వాత 
శ్రీవేంకటాద్రి పర్వతంపై ప్రకాశించి అంతా తానే అయి విశ్చమంతా ఏలినాడు. 


శ్రీరాముని జన్మ - ఆయన గొప్పదనం 


ఈ సంకీర్తనలో శ్రీరాముని జన్మ విధానం, ఆయన సీతకు భర్తమ్రైన 
విధం, ఆయన గొప్పదనం, భక్తుల గమ్యం, శ్రీవేంకటేశ్వరుని అర్బావతారాన్ని 
వివరించడం జరిగింది. అన్నింటికీ మూలం వేంకటగిరి శ్రీరామచం(ద్రుడే అని 
వేంకటేశ్చరునికి, శ్రీరామచంద్రునికి అభేదం తెలుపుతున్నాడు. 


రాగం : పాడి 


పల్లవి రాముడు రాఘవుండు రవికులు డితండు 
భూమిజకు పతిల్లైన పురుష విధానము ॥ రాముడు॥ 


ఆచార్య కానాల నలచక్రనర్తి 47 


1... అరయ పుత్ర కామేస్టి యందు బరమాన్నమున 
పరగ జన్మించిన పరబ్రహ్మము 
కీ ం సురల రక్షింపగ పగ నసురుల శిక్షింపగ 
తిరమయి యుదయించిన దివ్యతేజము ॥ రాముడు! 
2 చింతించే యోగీంద్రుల చిత్తసరోజములతో 
సంతతము నిలిచిన సాకారము 
వింతలుగా మునులెల్ల వెదకిన యట్టి 
కాంతుల జెన్ను మీరిన కైవల్యపదము ॥ రాముడు॥ 


ర వేదవేదాంతముల యందు విజ్ఞానశాస్తములందు 
పాదుకొనబలికేటి పరమార్ధము 
పొదితో శ్రీవేంకటాద్రి నిజనగరాన 
ఆదికి ననాదిమైన అర్భావతారము ॥ రాముడు! 


శ్రీరాముడు రఘుసంతతికి చెందినవాడు. సూర్యవంశంలో పుట్టినవాడు. 
సీతాదేవికి భర్తటైన పురుష విధానము. 


పుత్రకామేష్టి యాగంలో పరమాన్నం ద్వారా దశరథ కౌసల్యలకు 

జన్మించిన పరబ్రహ్మం ఈయన. దేవతలను రక్షించడానికి పగతో రాక్షసులను 
శిక్షించడానికి స్థిరంగా జన్మించిన దివ్యతేజమే ఈ శ్రీరాముడు. 

ఎల్లప్పుడూ ధ్యానించే యోగీంద్రుల హృదయ తామరలనే పువ్వులలో. 

నిలిచిన ఆకారము దాల్చిన రూపము ఆశ్చర్యంతో మునులంతా వెదకినట్టి, కోటి 
సూర్యకాంతులత్తో చెన్ను మీరిన కైవల్యపదము ఈ శ్రీరాముడే. 


వాలుగువేదాలలోను, వేదాంతశళా(స్తాలలోను, విజ్ఞానశ్యాస్తాలలోను 
పాదుకొని చెప్పబడ్డ భక్తులు చేరుకోవలసిన మోక్షస్టానం ఈయనే. 


తన నిజనగరమైన శ్రీవేంకటవర్వతంసపైై ఆదికి అనాదిబైఎంన 
అర్భావతారం. ఈ రామచంద్రుడే అని అన్నమయ్య పరవళంతో తెలుపుతున్నాడు. 


అన్నమాచార్యులు - శ్రీరామావతార సంకీర్తనలు 


సంస్కృత సంకీర్తన 


శ్రీరాముని ఘనకార్యాలు తెలుపుచూ సంబోధన ప్రథమావిభక్తులతో 
ఈసంక్రీర్తన వ్రాయబడింది. సముద్రంపై ఆనకట్టకట్టడం మొదలుకొని 
బాలకాండ కథ వరకు గల రాముని మహిమలను ఇందు తెలియజేయడం 


జరిగింది. 


రాగము : కన్నడ గళ 


పల్లవి : 
న! 


రీ 


2 


శరణు శరణు దేవ సర్వషోషక | 
కరుణా నిలయ ! రామకౌసల్య నందన |! ॥శర ॥ 


వారిధిబంధన రావణ శిరశ్ళేదక ! 

మారీచ సుబాహు బలమర్హన 

దారుణ కుంభకర్ణ దనుజసంహారక 

వీర 'ప్రతాపరామ విజయాభిరామ ॥శర ॥ 


సవన రక్షక ! మునిజనకులనిర్వాహక ! 

దివిజవంద్య ! కపిసేనానాయక |! 

వివిధ సప్తతాళ విధ్యంసన చతుర ! 

భువనేశ ! సాకేత పురవాస ! రామ |! ॥ శర ॥ 

హరచాప హర ! అహల్యా శాప విమోచక ! 

ఖరశీలవాలి నిగ్రహబిరుద ! 

నిరతి శ్రీవేంకటేశ ! నిజభక్రరక్షక ! 

ధరణిజాసమేత ! దశరథ రామ | ॥ శర ॥ 
అ. ఆ. సం. సం. 10. 170. 


దేవ ! అందరినీ పోష్షించేవాడా ! దయకు నిలయమైన వాడా ! కౌసల్య 
కుమారుడవైన ఓ రామా ! నిన్ను శరణు వేడుచున్నాను. అనిరెండుమార్డు 


చెప్పుచున్నాడు. 


ఆచార్య కానాల నలచక్రనర్తి 4 


సముద్రానికి ఆనకట్టకట్టినవాడా ! రావణుని శిరస్సును ఖండించినవాడా ! 
మారీచసుబాహువుల బలాన్ని మర్చించినవాడా ! దారుణమైన కుంభకర్ణుడనే 
రాక్షసున్ని చంపినవాడా ! వీర ప్రతాపాలు కలిగిన రామా ! విజయాభిరామ ! 
నిన్ను శరణువేడుచున్నాను. 


విశ్వామిత్రుని యాగాన్ని కాపాడినవాడా ! మునిజన కులాన్ని 
నిర్వహించినవాడా ! రకరకాలైన ఏడు తాటి చెట్టను నాశనం చేసిన నైపుణ్యం 
కలిగినవాడా ! లోకాలకు ఈశ్వరుడా ! అయోధ్యలో నివసించిన రామ నిన్ను 
శరణు వేడుచున్నాను. 


శివధనుస్సును విరిచినవాడా ! అహల్యశాపాన్ని పోగొట్టిన వాడా ! ఖరున్ని 
వాలిని చంపినట్టి బిరుదు కల్లినట్టివాడా ! శ్రీ వేంకటేశ ! నిజభక్తులను 
రక్షించినట్టివాడా ! సీతాసమేతుడవైన దశరథరామా ! నిన్ను శరణువేడుచున్నాను 
కాపాడవలసిందని అన్నమయ్య శ్రీ వేంకటాద్రి రామున్ని (ప్రార్థిస్తున్నాడు. 


విజయ నగర రాముని వైభవం 


ఈ సంస్కృత సంకీర్తనలో శ్రీరాముడు చేసిన ఘనకార్యాలు 
పూస[గ్రుచ్చినట్టుగా వివరించబడ్డాయి. తాటకను చంపింది మొదలు రావణుని 
సంహరించి అయోధ్యకు వచ్చేంతవరకు ఆయనదే చేయబడ్డ ప్రధానకార్యాలన్నీ 
ఇందు వివరించబడ్డాయి. 


రాగము: బొళి 


పల్లవి నమో నమో రఘుకుల నాయక దివిజవంద్య 
నమో నమో శంకర నగజ (జాణ నుత ॥ నమో ॥ 


1... విహిత ధర్మపాలక ! వీర దశరథరామ ! 
గహన వాసినీ తాటకా మర్షన |! 
కీ గీ అహల్యాశాపమోచన అసురకులభంజన |! 


సహజ విశ్వామిత్ర 1! సవనరక్షకా |! ॥ నమో ॥ 


50 అన్నమాచార్యులు - శ్రీరామావతార సంకీర్తనలు 


2... హరకోదండ హర ! సీతాంగనా వల్లభ 
ఖఇరదూషణారి వాలిగర్వాపహా | 
తరణి తనూజాది తరుచర పాలక ! 
శరధి లంఘన కృత్య సౌమిత్రి సమేత |! ॥ నమో ॥ 


డి బిరుద రావణ శిరోభేదక ! విభీషణ ! 
వరద సాకేతపురవాస రాఘవ ! 
నిరుపమ శ్రీవేంకటనిలయ విజనగర 
పురవరవిహార ! పుండరీకాక్ష ! ॥ నమో ॥ 
అ.ఆ.సం.సం. 11. 176 


రఘు కులానికి నాయకుడు, దేవతలచే నమస్కరింపబడునట్టి శ్రీరామా ! 
నీకు నమస్సులు నమస్సులు. ఈశ్వరునితోను పార్వతితోను కొనియాడబడ్డ 
రామా ! నీకు నమస్సులు నమస్సులు అని పల్లవిలోని రెండు పాదాలలోను 
అన్నమయ్య శ్రీరామునికి నమస్సులను తెలుపుకొంటున్నాడు. 


విధింపబడ్డ ధర్మపాలకునివి. వీర దశరథరామునివి. దట్టమైన అరణ్యంలో 
నివసించే తాటకిని చంపినట్టిదానివి. అహల్యాశాపాన్ని పోగొట్టిన వాడివి. 
రాక్షసకులాన్ని నాశనం చేసినట్టి వాడివి. సహజ విశ్వామిత్రుని యాగాన్ని రక్షించినట్టి 
వాడీవి. 
ఈశ్వరుని ధనుస్సును విరిచినట్టి వానివి. సీత అనే స్త్రీకి వల్లభునివి. 
ఖరుడు, దూషణుడు, వాలి అనే శత్రువుల గర్వాన్ని అణచినట్టివానివి. సూర్యవంశపు 
కుమారులను చెట్ల పై నివసించే వానరులను పాలించినట్టి వానివి. లక్ష్మణునితో 
కూడా సముద్రాన్ని దాటినట్టి వాడవు. 
గొప్పనైన రావణుని శిరన్సును భేదించిన వానివి. విభిషణున్ని 
కాపాడినట్టివానివి. అయోధ్యపురంలో నివసించే రాఘవునివి. సాటిలేని 
శ్రీవేంకటనిలయంలోని (శ్రేష్టమైన విజనగర పురంలో విహరించేవానివి. పద్మాల 
వంటి కన్నులుగల వానివి. ఇట్టి కార్యదక్షుడవైన రామా !నీకు నమస్సులు అని 








(ప్రథమా విభక్తిలో ఉన్నది. 
శ్రీరాముని అద్భుతాలు 


ఈ సంక్తీర్తనలో సంపూర్ణ రామచరిత్ర వివరించబడింది. సూర్యవంశంలో 
జన్మించిన రాముని మహిమలు అనంతాలని పరామాన్నం ద్వారా పుట్టింది 
మొదలుకొని అయోధ్యలో పట్టాభిషేకం చేసుకునేంతవరకు ఆయన చేసిన 
ఘనకార్యాలను తెలియజేస్తూ సాటిలేని ఆయన మహిమలను పొగడుతున్నాడు. 


రాగము : శ్రీరాగము 


పల్లవి : ఏడకేడ నీ చరితలేమని పొగడవచ్చు ! 
యీడులేని మహిమల యినవంశరామా |! ॥ ఏడు ॥ 


క్ష పరమాన్నములోయిట్టి పక్కన దాటికి 6 జంపి 
సరుస విశ్వామిత్రు యజ్ఞము గాచి 
ఏ ౮ హరుని విల్లు విరిచి యట్టె సీత 6 బెండ్డాడి 
పరశురాముని చేత బలము చేకొంటిని ॥ ఏడు ॥ 
2, వైపుగా 6 సుగ్రీవు గూడి వాలినొక్కకోలనేసి 
యేపుగా జలధిగట్టి యెసగితివి 


దీపించు రావణు జంపి దివిజులను మన్నించి 
యేపుగా విభీషణుని రాజ్యమేలించితిని ॥ ఏడు ॥ 


3... సీతతో యిపష్పుక మెక్కి జిగినయోధ్య వచ్చి 
గాతల రాజ్యపట్టము గట్టుకొంటివి 
యీతల శ్రీవేంకటాద్రి విటు విజనగరాన 
నీతితో నెలవుకొని నెగడితివి ॥ ఏడు ॥ 
అ.అ.సం.సం. 10. 274 


సూర్యవంశంలో జన్మించిన ఓ రామా ! నీ చరిత్రము ఎంత కెంతకైనా 
పొగడవచ్చు, సాటిలేని నీ మహిమలు అపారాలు. 


52 అన్నమాచార్యులు - శ్రీరామావతార సంకీర్తనలు 


నీవు పుట్టింది పరమాన్నంలో చంపింది గొప్పనైన తాటకి అనే రాక్షసిని 
రక్షించింది విశ్వామిత్రుని యజ్ఞాన్ని విరిచింది శివధనుస్సును పెండ్డాడింది 
లోకమాతయైన సీతను. బలాన్ని స్వీకరించింది క్షత్రియ శత్రువైన పరశురామునిది. 
సాటిలేని యీ మహిమలను నీ చరితాన్ని ఏమని పొగడగలం ? 


చేరింది సుగ్రీవుని వైపు. ఒక్క బాణంతో చంపింది వానరవీరుడైన 
వాలిని. ఆనకట్ట కట్టింది వీలుకాని సముద్రంలో చంపింది ముల్లోకాలకు వీరుడైన 
రావణున్ని మన్నించింది దేవతలను. రాక్షస రాజ్యాన్ని ఏలించింది ధర్మాత్ముడైన 
విభఖిషణునితో ఈ మహిమలను ఏమని పొగిడేది ? 


పుష్పక విమానమెక్కింది సీతమ్మతో వచ్చింది వేగంగా అయోధ్యకు. 
ఆ తర్వాత రామభద్రుడు పట్టాభిషేకం చేసుకొన్నాడు. ఈ విధంగా నున్న 
శ్రీరాముడు ఇప్పుడు వేంకటాద్రిని చేరుకొని విజనగరంలో నీతితో వెలసి 
ఖ్యాతిపొందుతున్నాడు. ఇన్ని గొప్ప కార్యాలకు మూలకారణంబైన రామభద్రుని 
సాటి మహిమలను, చరితాన్ని ఇంతకెంతకు పొగడగలనని రామభద్రుని శో 
విన్నవించుకొంటున్నాడు అన్నమయ్య. 

భక్తసులభ రాముడు 

మొదట అన్నమృయ్య అద్వైతి అయినా అహోబిలపీఠాధిపతిమైన శఠకోప 
యతీంద్రుల వద్ద దీక్ష పొంది విశిష్ట్వాద్పైతి అయినాడు. విశిష్ట్యాద్పైతులుకు 
శరణాగతి మీద ఎనలేని విశ్వాసం. అందువల్ల ఆయన గతంలో శ్రీరాముని 
శరణుజొచ్చిన వారిని స్మరిస్తూ తాను ఆరామభద్రుని శరణువేడుతూ దయతో 
నన్ను పాలించవలసిందని మొజుపెట్టుకుంటున్నాడు. 

రాగము : చాయ 


పల్లవి : శరణు శరణు నీకు జగదేక వందిత ! 
కరుణతో మమ్ము నేలు కౌసల్యనందన ! ॥ శర ॥ 


ఆచార్య కానాల వలచక్రనర్తి 5 


ఘనరణ రంగ విక్రమ దశరథపుత్ర ! 
వినుతామన (5?) సోమ వీరరాఘవ |! 


క్షి 

త్ర / మునులును బుషులును ముదము నొందిరి నీవు 
జననమందినందుకు జానకీరమణ |! ॥ శర ॥ 

2 


సులభ లక్ష్మణా[గ్రజ ! సూర్యవంశ తిలక ! 

జలధి బంధన విభిషణవరద ! 

తలకి యసురలు పాతాళము చొచ్చిరి నీవు 

విలువిద్య నేర్చితేనే విజయరామ |! శర ॥ 


రి రావణాంతక ! సర్వరక్షక ! నిర్మలభక్ర ! 
పావన దివ్యసాకేత పట్టణ వాస ! 
వేవేలుగ నుతించిరి వెగు హనుమంతాదులు 
'సేవించిరి నిను6 జూచి శ్రీ వేంకటేశ ! ॥శర ॥ 
అ.అ.సం.సం. 10. 276 


కౌసల్యకు ఆనందాన్ని కల్గించేరామా ! ఈ ప్రపంచంతో నీవొక్కడే 
నమస్కరింపదగినవాడవు. నేను నిన్ను శరణుగోరుచున్నాను. దయతో నన్ను 
ఏలుకోవల్సింది అని పల్లవి ద్వారా తెలియజేస్తున్నాడు. 


గొప్పనైన యుద్దరంగంలో పరాక్రమాన్ని చూపించేవాడవు. దశరథుని 
కుమారుడవు. దేవతలచే స్తోత్రింపదగుచంద్రుని వంటివాడవు. రఘువంశంలోని 
మునులు బుషులు ఆనందాన్ని పొందినారు. 


భక్తులకు సులభుడవు. లక్ష్మణునికి అన్నవు. సూర్యవంశానికి తిలకం 
వంటి వాడవు. సముద్రాన్ని బంధించినట్టివాడవు. విభీషణుని కాపాడిన వాడవు. 
ఎప్పుడూ విజయాని పొందేరామా ! నీవు విలువిద్య నేర్చుకుంటూనే రాక్షసులంతా 
భయపడి పాతాళ లోకంలో ్రవేశించినారు. 


రావణుని చంపినట్టివాడా ! అందరినీ రక్షించేవాడా ! మాలిన్యంలేని 
శివభక్తా 1 పవిత్రమైన దివ్యమైన అయోధ్యానగరంలో నివసించేవాడా ! 


54 అన్నమాచార్యులు - శ్రీరొామావతార సంకీర్తనలు 


హనుమంతుడు మొదలైనవారు నిన్ను చూచి అనేక వేల విధాల స్తుతించినారు. 
ఆనాటి శ్రీరాముడవే ఈ నాటి శ్రీవేంకటేశుడవు అంటూ వేంకటేశ్వరుని లోని 
రామున్ని శరణు వేడాడు. 


శ్రీరాముని ఘనకార్యాలు 


శ్రీవేంకటేశ్వరునియందు కృతయుగంనందలి శ్రీరామ చంద్రుని 
అవతార విశేషాలను ఆయన గొప్పదనాన్ని, శివధనుర్భంగాన్ని, అహల్యా శాప 
విమోచనాన్ని, జటాయువుకు 'మోక్షానివడం వారధి గట్టడం, రావణున్ని చంపడం, 
విభిషణునికి లంకా పట్టం గట్టడం, అయోధ్యకు వెళ్ళడం మొదలైన ఘనకార్యాలను 
తెలియజేస్తూ రామాయణాన్ని సంగ్రహంగా అందరికీ అర్ధమయ్యే విధంగా 
తెలియజేసినాడు అన్నమయ్య, 


రాగము నాట 


పల్లవి: రాముడు లోకాభిరాముడందరికి రక్షకుడీతని దెలిసికొలువరో 
కామిత ఫలదు6డు చరాచరములకు గర్తయైన సర్వేశ్వరుడితడు 
॥ రాముడు ॥ 


క్ష తలప దశరథుని తనయుడట ! తానే తారక బ్రహ్మము 
వెలయ మానుషపు వేషమట! వెగట హరివిల్లు విరిచెనట 
త్ర రీ అలరగ తానొక రాజట ! పాదాల నహల్యశాపము మాన్సెనట 
సొలవక దైవిక మానుషలీలలుచూపుచు మెరసీ చూడరో!యితండు 
॥ రాముడు ॥ 


దై చరణం జగతి వశిష్టుని శిష్యుడట ! జటాయువుకు మోక్షమిచ్చెనట | 
ఆగచరులే తన సేనలట ! అంబుధి కొండలగట్టెనట ! 

మగువ కొరకు గానట కమలాసను మనుమని రావణుజంపెనట |! 

తగ లౌకిక వైదికములు నొక్కట తానొనరించీ జూడరో యితండు 

॥ రాముడు ॥ 


ఆచార్య కానాల నలచక్రనర్తి 55 


౩. చరణం వెసనమరుల వరమడిగెనట ! విభీషణ పట్టముగట్టెనట ! 
యమైసగ నయోధ్యకు నేలికట ! యిం(ద్రాదులకు గొలువిచ్చెనట | 
పొసగ శ్రీవేంకటగిరి భువనములు దరంబున ధరించెనట 1 
సుసరపు సూక్ష్మాధికములు తనయందు (జూపుచున్నాడు 
చూడరో యితండు ॥ రాముడు ॥ 


అ.అ,సం.సం. 10. 277 


భక్తులారా ! శ్రీరాముడు లోకాభిరాముడని, ఈయన అందరికీ 
రక్షకుడని, కోరినకోర్కెలను తీర్చేవాడని, చరాచరాలకు కర్త ఇతడే అని, ఈయన 
సర్వేశ్చరుడని తెలుసుకొని ఆరాధించండి. 


అనుకుంటే ఈయన దశరథునికొడుకు. ఈయనే తారకబ్రహ్మం. 
చూస్తే మానవ వేషం అయినా గట్టిదైన శివుని ధనుస్సును విరిచినాడు. ఈయన 
నొకరాజు. తన పాదాలతో అహల్యాశాపాన్ని పోగొట్టినాడు. అలసిపోక దైవిక 
మానసిక లీలలను చూపుతూ ఉన్నాడు. ఇట్టిరామున్ని పరీక్షించిచూడండి. 


లోకానికి వసిష్టుని శిష్యుడు. జటాయువుకు మోక్షమిచ్చినాడు. కొండల్లో 
తిరిగేవారే ఇతని సైనికులు. సముద్రంలో కొండరాళ్ళతో ఆనకట్ట కట్టినాడు. 
'స్రీకోసం బ్రహ్మ మనుమడైన రావణుని చంపినాడు. వైదిక లౌకిక కార్యాలను 
ఈయన ఒక్కడే చేసినాడు. అలాంటి ఈయనను తనివిదీర చూసి కొలవండి. 

ఈయన దేవతలను వరాలడిగినాడు. విభిషణునికి పట్టం కట్టినాడు. 
ఆయోధ్యకు ప్రభువు. ఇం[ద్రుడు మొదలైన వారికి కొలువు ఇచ్చినాడు. 
శ్రీవేంకటగిరి మొదలైన భువనాలను పొట్టలోపెట్టుకున్నాడు. కంటికి కనబడని 
సన్నని వస్తువులను పెద్ద వస్తువులను తనలో చూపుతూ ఉన్నాడు. అలాంటి 
రామభద్రుడు ఇతడు. 


సంక్షిప్త యుద్ధం 


యుద్ధకాండలోని రామకథ ఇందు వివరించడం జరిగింది. వానరవీరులు 
యుద్దానికి బయలుదేరింది మొదలు శ్రీరాముడయోధ్యకు వచ్చేంతవరకు సాగిన 


56 


అన్నమాచార్యులు - శ్రీరామావతార సంకీర్తనలు 


రామకధను గూర్చి తెలుపుతూ బలోపేతుడైన ఈరాముని ప్రతాపం చాలా 
గొప్పదని ఆరాముడదిగో ! నమస్కరించవల్సిందని ఎలుగెత్తి చాటుతున్నాడు 


అన్నమయ్య, 


రాగము : దేవక్రియ 


పల్లవి ; 
ళా 


క్షే 


39 


ఏమిచెప్పేది ప్రతాప మెట్టి విలుకాండితండు 

రాముండు వీ(చె మైొక్కుండు రణరంగధీరుండు. ॥ ఏమి ॥ 
విడిసె 6గపీ బలము వెస సముద్రము దరి 

నడచె లంకపై 6 బౌజు నానాగతుల 

తొడిగె రాముండు వింట దొనలోని బ్రహ్మాస్తము 

పడె రావణుతలలు పంక్తులై ధరణిని ॥ ఏమి ॥ 


చొచ్చిరి అంకలోను సుగ్రీవాంగదాదులు 

తెంచిరి రాకాసి చెర తెప్పలు గాను 

యిచ్చిరి జయధ్వనులు యింధద్రాది దేవతలు 

మెచ్చిరందరు సీతాసమేతుడాయ నితడు _ ॥ ఏమి ॥ 


మగుడె (బుప్పకముపై మహిమ నితని దండు 

తగంబట్టము తానేలె తమ్ములతోను 

అగపడి శ్రీవేంకటాద్రిపై నిల్చె నితండు 

జగదేకమూర్తి కౌసల్యాసుతుండిపుడు ॥ ఏమి ॥ 
అ.అ.సం.సం. 10 . 279 


శ్రీ రామచంద్రుని ప్రతాపం ఎలాంటిదని చెప్పేది ? ఈయన గొప్ప 
విలుకాడు. యుద్ధరంగంలో ధీరుడు. ఆరామచంద్రుడే ఇతడు నమస్కరించండి 
అంటూ గ్రేలెత్తి చూపుతున్నాడు. 


వానర బలాన్ని సముద్రపుటొడ్డున విడిచినాడు. సముద్రంపై నడిచి 
లంకపై సేనల నడిసించినాడు. ఆ తర్వాత అంబుల పొదిలోని బ్రహ్మాస్త్రాన్ని 
ధనుస్సుపై నెక్కుపెట్టగా రావణుతలలు వరుసలుగా భూమిపై పడ్డాయి. 


ఆచార్య కానాల నలచక్రవర్తి ర5్‌/ 


ఆ తర్వాత సుగ్రీవుడు అంగదుడు మొదలైన వానరవీరులు లంకలో 
'ప్రవేశించినారు. రావణుని చెరలను కుప్పలుగా తొలగించివేశారు. ఇంద్రుడు 
మొదలైన దేవతలంతా జయ జయ ధ్యానాలు పలికినారు. అందరూ ఆయన 
చేసిన దుష్టశిక్షణాన్ని మెచ్చుకున్నారు. ఈ రామభద్రుడు సీతాసమేతుడయినాడు. 

శ్రీరాముని దండు మహిమగల పుప్పుకంపై మరలింది. పట్టాభిషిక్తుడై 
తమ్ములతో అయోధ్య నేలినాడు. అటు తర్వాత జగదేకమూర్తిదైంన 
కౌసల్యాకుమారుడు శ్రీవేంకటాదద్రిపై నిల్చికనబడుతున్నాడు. అలాంటి 
రామభద్రుడిదిగో నమస్కరించండి అంటూ అన్నమయ్య స్వామిని భక్తులకు 
చూపిస్తున్నాడు. 


శ్రీరాముని దివమహిమలు 


శ్రీరాముని మహిమలు కోకొల్లలు. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క 
మహిమను ప్రదర్శించి ఆయన తన గొప్పదనాన్ని నిరూపించుకొన్నాడు. అనేక 
మహిమలను చూపించిన రామభద్రా ! నీవే మాకు దిక్కు అంటూ అన్నమయ్య 
ఆ మహిమ లేమిటో వివరిస్తూన్నాడు ఈ సంకీర్తనలో. 


రాగము : మేఘరంజి 
పల్లవి _ ఇందులోనే కానవచ్చె నిన్నిటా నీ మహిమలు 
“చెంది నీవే దిక్కు మాకు సీతాపతి రామా! ॥ ఇందు ॥ 


1... దేవ! నీకు వలసితే తృణము బ్రహ్మాస్త్రమాయ 
భావించి రాతికి (బ్రాణము వచ్చె 


లీ [౮ కావలసి యేసితే నాకాశము కట్టు దెగె 
దైవ మవంటే నీవే దశరథ రామా ! ॥ ఇందు ॥ 
ర కూరుచుక యేలితేను కోంతులు రాజ్యముసేసె 
కోరితేనే నీటిపై 6 గొండలు దేలె 


సారె గదలి వచ్చె నీ సన్నల సంజీవికొండ 
యేరీతి నీసరి వేరీ యినకుల రామా! ॥ ఇందు ॥ 


58 అన్నమాచార్యులు - శ్రీరామావతార సంకీర్తనలు 


ర సూటి నీవు దలంభచితే సురలు పంపుసేసిరి 
చాటితేనే నీపేరు జపమాయను 
ఆటల నీకతలెల్లా నా చంద్రార్కమై నిలిచె 
గాటపు సిరుల శ్రీవేంకటగిరి రామా ! ॥ ఇందు ॥ 
అ.అ.సం.సం, 10. 280 


సీత్రాదేవి భర్తవైన శ్రీరామచందద్రా ! రామాయణమంతటా మరియు 
ఇందులోనంతా నీ మహిమలు కనబడ్డాయి. ఇక నీవే మాకు దిక్కు. 


ఓ రామదేవా ! నీకు అవనరం అనుకున్నపుడు గడ్డిపోచనే 
'బ్రహ్మస్రమయ్యింది. నీవు భావించినంతనే రాయికి కూడా ప్రాణం వచ్చింది. 
నీవు అనుకున్నంతనే ఆకాశం కట్టు తెగినాయి. దశరథరామా ! దేవుడంటే నీవే 
తప్ప వేరొకరుకాదు. 


సూర్యకులానికి చెందిన ఓ రామా ! నీవు కూర్చొని ఏలితే కోతులు 
రాజ్యాన్ని ఏలినాయి. నీవు కోరిన వెంటనే సము(ద్రపు నీటి మీద కొండలు 
తేలినాయి. నీ స్రైెగలతోనే సంజీవికొండ తరలి వచ్చింది. ఏ విధంగా చూసినా 
నీతో సమానమైన వారెవ్వరూ లేరు. 


దట్టమైన సంపదలతో గూడిన వేంకటగిరి రామా ! నీవు తలచుకుంటేనే 
నీకోసం దేవతలెల్హా పంపబడ్డారు. నీ పేరు వ్యాప్తి చెందగానే అదే జపమైపోయింది. 
ఆటల ద్వారా (నాటకాలద్వారా) సూర్యచంద్రులున్నంత వరకు నిలిచింది. 


శ్రీరాముని ప్రతాపానికి రాక్షసులు బెదరిపోవడం 


శ్రీరాముని ప్రతాపం ఈ సంకీర్తనలో వివరించబడింది. ఇంతకు 
ముందు కూడా ఇతర సంకీర్తనలో రామ ప్రతాపం వర్షింపబడింది. అయితే 
'ప్రతిసంక్షీర్తనలోను ఏదో ఒక ప్రత్యేకతను చూపించడమే అన్నమయ్య విశిష్టత. 
శివధనుస్సును విరిచినపుడు , వనవాసం బయలుదేరినపుడు దండకను 
చేరినపుడు, శూర్చుణఖ ముక్కుకోసినపుడు, మారీచునిపై బాణం వేసినపుడు, 
విభీషణునికి అభయమిచ్చినపుడు రాక్షసులు స్పందించడాన్ని ఎంతో 
చమత్కారంగా తెలియజేశాడు అన్నమయ్య. 


అచార్య కానాల వలచక్రవర్తి 


రాగము : దేసి 


పల్లవి; 
న్‌! 


క్షే 


లీ] 


ఏమని చెప్పంగవచ్చునిదివో నీ ప్రతాపము 
రామ ! రామభద్ర ! సీతారమణ |! సర్వేశ ! 


వెరవున హరువిల్టు విరుంగ దీసిన నాయె 
అరయ విరిగె వీపు లసురులకు 

వరుస వనవాసపు (వ్రతము పట్టినపుడె 
పరుల మతుల భీతి వట్టె రఘురామ ! 
వచ్చి నీవు దండకావనము చొచ్చిన నాథె 
చొచ్చిరి పాతాళమసురు లెల్టాను 
ముచ్చటాడి చుప్పనాతిముక్కుగోసిన నాయె 
చొచ్చి దైత్యులాస నెగంగోసిరి శ్రీరామ ! 
అడరి మారీచుపై నమ్ము విడిచిన నాండె 
విడీచిరి దానవులు వేడుకలెల్దాను 

బడి విభిషణునింజేపట్టితే రక్కసులెల్లా 
చిడిసి మల్లెవట్టిరి శ్రీవేంకటరామ ! 


॥ ఏమ ॥ 


॥ ఏమ ॥ 


॥ ఏమ ॥ 


॥ ఏమ ॥ 


అ.అ.సం.సం. 10 . 281 


శ్రీరాముడా ! రామభద్రా ! సీతారమణుడా ! సర్వేశ్చరుడా ! నీ ప్రతాపం 
ఏమని చెప్పవచ్చును. ఇదుగో చూడు అంటూ ఆ శ్రీరామునికే విన్సిస్తున్నాడు. 


రఘవంశంలో పుట్టినరామా ! నీవు శివుని విల్లు విరిచిననాడే అసురులకు 
వీపులు విరిగినాయి. క్రమంగా వనవాసవ్రతం చేపట్టిన నాడే శత్రువులకు భయం 


కల్గింది. 


శ్రీరామా ! నీవు దండకారణ్యానికి వెళ్ళిన నాడే అసురులంతా పాతాళం 
'ప్రవేశించినారు. శూర్చణఖతో ముచ్చటలాడి ఆమె ముక్కుచెవులను కోసిననాడే 
వారు తమ ఆశలను వదలుకొన్నారు. 


శ్రీవేంకటరామా ! ప్రయత్నించి మారీచునిపై బాణాన్ని విడచిననాడే 


60 అన్నమాచార్యులు - శ్రీరామావతార సంకీర్తనలు 


దానవులు తమ తమ వేడుకలనన్నింటిని వదలుకొన్నారు. నీవు విభీషణుని 
చేపట్టితే రాక్షసులంతా చిడిసి మల్లెవట్టినారు. 

ఈ సంకీర్తనలో శ్రీరాముడు వివిధ మహిమలను చూసినపుడు 
రాక్షసుల వివిధ భయాలను, పలాయనాలను వివరించడం జరిగింది. 


శ్రరామబాణ మహిమ 


“ఒకే బాణం ఒకే పత్ని” అని ప్రసిద్ది గాంచినట్టివాడు రామభద్రుడు. 
రామబాణానికి తిరుగులేదు. రామబాణం చాలా ప్రశస్త మైనట్టిది. అందువల్లే 
అన్నమయ్య దృష్టి రామబాణంసై పడింది. దేనిపైబడితే దానిపై ఒక సంకీర్తన, 
ఇంకేముంది ఏకంగా రామబాణం మీదే ఒక సంకీర్తన రచించాడు. ఎప్పుడెప్పుడు 
రామబాణం ఎవరెవరిని చంపిందో వివరిస్తూ దాని గొప్పదనాన్ని ఈ సంకీర్తనలో 
తెలియజేస్తున్నాడు. 


రాగము : సామంతం 


పల్లవి : రామునికి శరణంటే రక్షించీబ్రదుకరో 
యేమిటికి విచారాలు యిశ దైత్యులాల ! ॥ రామ ॥ 


1 చలమునం దాటకి6 జదిపిన బాణము 
లలి మారీచ సుబాహులపై బాణము 
లీ ల మెల౦0గి పరశురాము మెట్టేసిన బాణము 
తళతళమెరిసీని తలరో యసురలు ॥ రాము ॥ 


2... మాయామృగము మీంద మరివేసిన బాణము 
చేయి చా(బి వాలి నేసిన బాణము 
తోయని మీంద నటు తొడిగిన బాణము 
చాయలు దేరుచున్నది చనరో దైతేయులు ॥ రాము ॥ 


రి తగ కుంభకర్ణుని తల ద్రుంచిన బాణము 
జిణి రావణుబరిమార్చిన బాణము 


ఆచార్య కానాల నలచక్రనర్తి 61 


మిగుల శ్రీవేంకటేశు మేటి పొద (ది?) లోనున్నది 
పగ సాధించీ నికణారరో రాకాసులు ॥ రాము ॥ 
అ.అ.సం.సం. 10 . 283 


రాక్షసులారా ! ఇక మీకు వేరు ఆలోచనలు ఎందుకు ? రామున్ని 
శరణువేడండి. శరణంటే ఆయన మిమ్ములను రక్షించగలడు. మీరు భూమిపై 
బతకగలరు అని రాక్షసులను హెచ్చరిస్తున్నాడు. 


చలమున తాటికిని చంపినదీబాణం. మారీచసుబాహువులను చంపిన 
బాణమింది. అణగి పరశురాముని గెలిచిన బాణం. ఇది తళ తళ మెరిసేది 
తొలగిపొండి రాక్షసులారా |! 


మాయ బంగారు జింకపై వేసిన బాణమిది. చేయిచాపి వాలిపై 
వేయబడ్డ బాణమిది. సముద్రం మీదకు ఎక్కుపెట్టబడిన బాణం. ఇది రంగులు 
మారుతూ ఉంది. ప్రక్కకు వెళ్ళండి రాక్షసులారా ! 


కుంభకర్ణుని తలనునరికిన బాణమిది. ప్రకాశంతో రావణున్ని చంపిన 
బాణం. అట్టి దివ్య బాణర శ్రీవేంకటేశ్వరుని గొప్ప అంబులపొదిలో ఉంది. 
పగసాధించక తీరదది. ఆలస్యం చేయక పారిపొండి. 


మీరుగనుక ఆయన్ను శరణువేడితే రక్షిస్తాడు. భూమిసై 
'బ్రదుకగలుగుతారు ఆలస్యం చేయక శరణువేడండి అని రాక్షసులలో భయాన్ని 
కల్గించి శరణాగతి మహత్త్వాన్ని తెలియజేస్తున్నాడు పదకర్త, 


శ్రీరాముని శరణువేడండని రాక్షసులకు హితవు చెప్పడం 


రాక్టసులకు నీతా- రామ- లక్ష్మణ- భరత-ళత్రువ్న-వాలి- 
సుగ్రీవ-హనుమ- జాంబవంత మొదలగు వారి ద్లైవాంశాలను చెబుతూ 
శ్రీరామునితో కాదని, ఆయన న్వరూపాలను తెలుసుకొని ఆయనను 
శరణువేడండని అన్నమయ్య సందేశాన్నివుడం ఇందు వర్షించడమైంది. 


62 అన్నమాచార్యులు - శ్రీరామూవతార సంకీర్తనలు 


రాగము : శోకవరాళి 


పల్లవి : ఓవో ! రాకాసులాల ! వొద్దు సుండి వైరము 
దేవుని శరణనరో ! తెలుసుకోరో ! ॥ ఓవో ॥ 


1... జగములో రాముండై జనియించె విష్ణుండనె 
అగపడి లక్ష్మి సీతయై పుట్టెను 
/4! త్ర తగుశేష చక్ర శంఖ దైవసాధనములెల్ల 
జిగి లక్ష్మణ భరతాంచిత శత్రుఘ్నలైరి ॥ ఓవో ॥ 
ల్ల సురలు వానరులైరి సూర్యుండు సుగ్రీవుండు 
మరిగింరు(ద)ండె హనుమంతు డాయను 


సరుస (బ్రహ్మదేవుడు జాంబవంతుండైనాండు 
వెరవరి నలుండే విశ్శకర్మసుండి ॥ ఓవో ॥ 


రె కట్టిరి సేతువపుడె ఘనులెల్ల దా౮టిరి 
ముట్టిరి లంకానగరము నీ దళము 
యిట్టె శ్రీవేంకటేశుండితండై రావణు(జంపె 
వొట్టుక వరము లిచ్చీ నొనర దాసులకు ॥ ఓవో ॥ 
అ.అ.సం.సం. 10 . 295 


ఓహో ! రాక్షసులారా ! శ్రీరామునితో వైరం మంచిదికాదని ఆయన్ను 
దేవుడని తెలుసుకొని శరణువేడండి. 

విష్ణువు ఈ ప్రపంచంలో రాముడై జన్మించినాడు. లక్ష్మి సీతయై 
పుట్టింది. ఆదిశేషుడు శంఖం చక్రము మొదలైన దేవసాధనాలు లక్ష్మణ భరత 
శత్రుఘ్నులుగా పుట్టినాయి. . 

దేవతలు వానరులైనారు. సూర్యుడు సుగ్రీవుడైనాడు. ఈశ్వరుడు 

హనుమందుడైనాడు. బ్రహ్మజాంబవంతుడైనాడు. విశ్శకర్మ నలుడైనాడు. 

ఘనులైన వీరంతా అపుడే సేతువు కట్టినారు. నీ సైన్యంలోని నాయకులు 


ఆచార్య కానాల నలచక్రనర్తి య 


లంకా నగరాన్ని ముట్టినారు. ఇట్టే శ్రీవేంకటేశ్వరుడే రాముడై రావణున్ని చంపి 
'ప్రకాశించువాడై దాసులకు వరములిస్తూన్నాడు. ఇంత గొప్పనైన శ్రీరామునితో 
వైరము మంచిదికాదని సారాంశం. 


ఈ సంక్తీర్తనలో శ్రీరాముడు మొదలుకొని వివిధ వానరులవరకు 
వారివారి అవతారాంశాలను వివరించడం ఎంతో అద్భుతంగా ఉంది. 


ఉత్తరరామకథ 


శ్రీరాముడు సీతకొజకై లంకకు వారిధికట్టి రావణున్ని చంపడం, ఆ 
తర్వాత పుష్పకవిమానం మీద అయోధ్యకు వెళ్ళడం, ఆశ్వమేధ యాగాన్ని 
చేయడం మొదలగు అంశాలను గూర్చి ఈ సంక్తీర్తనలో తెలియజేయడం జరిగింది. 
శ్రీరాముడి విజయపరంపరలను గొప్పకార్యాలను ని[గ్రహానుగ్రహాలను ఇందు 
వివరించడం జరిగింది. 


రాగము : బౌళిరామక్రియ 


పల్లవి : దేవతల. గాచిన దేవుండితండు 
వేవేలు ప్రతాపముల వీరరాము(డితండు ॥ దేవ ॥ 


న రావణు (జంపి పుష్కకరథమెక్కి సీతతోడ 
రావుగానయోధ్యను పట్టము గట్టుక 
టీ టీ వావిరి సుగ్రీవాది వానరకోట్టు గొలువ 
చేవమీరి పొగడొందు శ్రీరాముడితండు ॥ దేవ ॥ 
లై వసుధయింతయు నేలి వసిష్టాదులు వాగడ 
యెసగ నశ్వమేధాలెల్డా లేసి 
పొస6గ6 గుశలవుల పుత్రులుగా నటుగాంచి 
రసికత మించు దశరథరాము.డితండు ॥ దేవ ॥ 


3 అలర రుద్రునెదుట నటు విశ్వరూపు చూపి 
లలి బ్రహ్మపట్ట మనిలజుని కిచ్చి 


6 అన్నమాచార్యులు - శ్రీరామావతార సంకీర్తనలు 


యిలశ్రీవేంకటాద్రి నిరవై నిలచినాండు 
చలము సాధించిన జయ రాము(డితండు ॥ దేవ ॥ 


అ.అ.సం.సం. 11. 4 


ఈ శ్రీరాముడు దేవతలను రక్షించినట్టివాడు. వేలకువేల ్రతాపాలు 
కల్షినట్టి వీరరాముడీయన. 


ఇలాంటిరాముడు రావణున్ని చంపి పుష్పక విమానాన్ని ఎక్కి ఠీవిగా 
అయోధ్యకు వెళ్ళిపట్టం కట్టుకున్నవాడు. ఆ తర్వాత సుగ్రీవుడు మొదలైన 
కోట్ల కొద్ది వానరులు కొలువగా చేవ మీరి పొగడ్తలను పొందినవాడు. 

భూమండలాన్ని ఎంతో చక్కగా ఏలి వసిష్టుడు మొదలైన వారు 
పొగడంగా అశ్చమేధయాగాలనన్నింటిని చేసి కుళశలవులను పుత్రులనుగా గాంచి 
రసికత మించిన దశరథరాముడితడు. 


(ప్రకాశించి ఈశ్వరుని ఎదుట విశ్వరూపాన్ని చూపి ప్రేమ మీద 
హనుమంతునికి బ్రహ్మపట్టానిచ్చి ఈభూమండలం పైనున్న వేంకటాద్రుని 


నివాసంగా ఏర్పాటుచేసుకొని చలాన్ని సాధించిన జయరాముడీయనే అని 
శ్రీరాముని చూపి మరీ నిర్దేశిస్తూ ఉన్నాడు. 
శ్రవేంకఠకటరాముడు 
దశరథపుత్రుడైన శ్రీరామునికి నమస్కరిస్తూ మమ్మురక్షించుమని 
వేడుకొంటూ ఆయన సాధించిన వివిధ ఘనకార్యాలను గుర్తు చేస్తూ ఆయన 
గొప్పదనాన్ని ఈ సంక్షీర్తనలో తెలియజేస్తూ ఉన్నాడు పదకర్త అన్నమయ్య. 
రాగము : మాళవశ్రీ 


పల్లవి : నమో నమో దశరథనందన మమ్ము రక్షించు 
కమనీయ శరణాగత వజ్ర పంజరా ! ॥ నమో ॥ 


ఆచార్య కానాల నలచక్రనర్తి 65 


క్ష కోదండ దీక్షాగురుండ రామచంద్ర ! 
ఆదిత్యకుల దివ్యా'స్త వేది 
లీ [్‌ సోదించు మారీచుని తలగుండు గండ గండు శూరుడు 
ఆదినారాయణ యసురభంజన ॥ నమో ॥ 
డె 


ఖరదూషణ శిరః ఖండన ప్రతాప 

శరధి బంధన విభీషణ వరదా ! 

అరయ విశ్వామిత్రయాగసంరక్షణ 

ధరలోన రావణదర్పాప హరణ |! ॥ నమో ॥ 


ర పొలు పొంద నయోధ్యపురవరాధీశ్వర ! 
గెలుపొందిన జానకీరమణ ! 
అలఘు సు[్రీవ అంగదాదికపిసేవిత ! 
సలలిత శ్రీవేంకటశైలనివాసా | ॥ నమో ॥ 


అ.అ.సంసం. 11.5 


దశరథుని కుమారుడవైన ఓ రామచం(ద్రా ! శరణాగతులకు 
మనోహరమైన వజ్రపంజరం లాంటివానివి. అలాంటి నీకు మాటిమాటికి 
నమస్కారం. నీవు మమ్మల్ని రక్షించాలి. 


స్వామీ ! రామచంద్రా ! నీవు కోదండ దీక్షాగురునివి. సూర్యవంశంలో 
పుట్టిన దివ్యాస్త్రవేదివి. నిరంతరం మునులను వెదకి పీడించే మారీచునికి శ్రేష్టమైన 
శూరునివి. రాక్షసులను చంపేవాడివి. ఆదినారాయణునివి నీవే. | 


ఖరుడు దూషణుడు మొదలైన వారి శిరస్సులను ఖఇండించినట్టి ప్రతాప 
వంతునివి.. సముద్రానికి ఆనకట్ట కట్టినట్టివాడవు. విభిషణునికి అభయమిచ్చి 
రావణుని దర్పాన్ని అణచినట్టివాడవు. 

కీర్తి పొందిన అయోధ్యాపురానికి శ్రేష్టమైన అధీశ్వరునివి. రాక్షసులతోడి 
యుద్దంలో గెలుపొందిన జానకీరమణునివి. గొప్పనైన సుగ్రీవుడు అంగదుడు 
మొదలైన వానరులచే సేవింపబడినవాడవు. సుకుమారమైన శ్రీవేంకటపర్వతంపై 


ఈ 


అన్నమాచార్యులు - శ్రీరామావతార సంకీర్తనలు 


నివాస మేర్చరచుకొన్న శ్రీరాముని రూపం గల్లిన శ్రీవేంకటేశ్చరుడవు. అలాంటి 
నీకు నమస్కారాలు. నమన్కరించే మమ్ములను దుమ్హులబారినుండి 


రక్షించవలసింది. 


శ్రీరాముని ఆద్భుతనామాలు 


శ్రీరాముడు పట్టుదలకలవాడు. ఈయన ధాటికి ఎదురే లేదు. ఇలాంటి 
రామున్ని అనేక విధాల సంబోధిస్తూ ఈ సంబోధనలో ఈయన చేసిన 
ఘనకార్యాలను గూర్చి ప్రశంసించడం ఈ సంక్షీర్తనలోని సారం. 


రాగము : రామ[క్రియ 


పల్లవి : 
లా 


క 


టీ 


భళిభళిరామా ! పంతపురామా ! నీ 
బలిమి కెదురు లేరు భయహర 1! రామా! ॥ భళి ॥ 


విలువిద్యరామా ! వీరవిక్రమ రామా ! 

తలకొన్న తాటకాంతక రామా ! 

కొలయైై (?) ఖరుని తల గుండు గండ ! రామా! 
చలమరి సమరపు జయరామ ! రామా! ॥ భళి ॥ 


రవికుల రామా 1! రావణాంతక రామా |! 

రవిసుత ముఖ ! కపిరాజు ! రామా! 

సవరంగా6 గొండలచే జలధిగట్టిన రామ! 

జవసత్త్యసంపన్న ! జానకీరామ ! ॥ భళి ॥ 


కౌసల్యరామా ! కరుణానిధి రామా ! 
భూసుర వరద 1! సంభూత రామా |! 
వేసాల బొరలే శ్రీవేంకటా(ద్రిరామ ! 
దాసుల మమ్ము గావందలకొన్న రామ ! ॥ భళి ॥ 


అ.అ.సం.సం. 11. 62 


ఓ రామా ! నీవు పట్టదలగల్లిన రామునివి. ఇతరుల భయాన్ని 
పోగొట్టేవానివి. నీధాటికి ఎదురొచ్చేవారు ఎవరూలేరు. భళి భళి నీ పరాక్రమాన్ని 
గూర్చి ఏమని చెప్పేది. 


ఆచార్య కానాల నలచక్రనర్తి 67 


నీవు విలు విద్యలలో నిపుణుడైన వానివి. వీర వి[క్రమునివి. ఎదురించిన 
తాటకిని చంపినట్టివానివి. ఖరుడనే రాక్షసుని తలగుండుకు శూరునివి. 


సూర్యకులానికి చెందిన రామునివి. రావణున్ని చంపిన వానివి. రవిసుత 
ముఖుడివి. కోతులకు రాజువు. కొండలచే అమర్చి ఆనకట్టను కట్టినవాడవు. 
జవసత్త్యసంపన్నుడవు. జానకీరామునివి. 


కౌసల్యారామునివి. కరుణానిధివి. విద్వాంసులను కొపాడేవాడివి. చక్కటి 
రామునివి. వేషాలతో (ప్రకాశించే శ్రీవేంకటా[ద్రిరామునివి. దాసులమైన 
మమ్ములను రక్షించతలపెట్టిన శ్రీరామునివి. నీ గొప్పదనాని ఏమని పొగిడేది ? 


శ్రీరామసేవ 
శ్రీరామునికి సంబంధించిన సంస్కృత సంకీర్తన ఇది ఇందు అన్నీ 
రాముని గుణ గుణాలను తెలిపే పదాలే ఉన్నాయి. అన్నీ ద్వితీయాంత విభక్తులే. 


కేవల ద్వితీయాంతాలతోనే అర్థవంతంగా సంకీర్తనను రచించి రాముని 
గుణగుణాలను తెలియజేయడం జరిగింది. 


రాగము : బౌళి 


పల్లవి : రామ మిందీవరశ్యామం పరాత్పర 
ధామం సురసార్వభౌమం భజే ॥ రామ ॥ 


క్ష సీతా వనితా సమేతం 
పీత (స్ఫీత?) వానరబల వ్రాతం 


లీ / పూత కౌసల్యా సంజూతం 
వీత భీత మౌని విద్యోతమ్‌ ॥ రామ ॥ 
2. వీరం రణరంగ ధీరం 
సారధర్మకులోద్దారం 


'క్రూరదానవ సంహారం 
శూరాధారాచార సుగుణోదారమ్‌ ॥ రామ ॥ 


68 అన్నమాచార్యులు - శ్రీరొామావతార సంకీర్తనలు 


3 పావనం భక్తి సేవనం 
దైనిక విహగప ధావనం 
రావణానుజ సంజీవనం 
శ్రీవేంకటపరిచిత భావనమ్‌ ॥ రామ ॥ 


అ.అ.సం.సం. 11. 157 


నల్లకలువలవంటి శరీరంగల వానివి, పరాత్పరధామము గలవాన్ని 

దేవతలకు సార్వభౌముడైన రాముని నేను సేవిస్తూ ఉన్నాను. 
సీతాదేవితో కూడినట్టి వానిని, వానరబల సమూహంతో బలమైన 

వానిని, పవిత్రమైన కౌసల్యకు పుట్టినవానిని, భయంలేక మౌనుల మధ్య 
వెలుగొందేవానిని, నేను సేవిస్తూ ఉన్నాను. 

వీరుని రణరంగధీరుని , సారధర్మకులోద్దారుని, క్రూరులైన రాక్షసులను 
చంపేవానిని, శూరులకు ఆధారమైన ఆచారం గలవానిని, సుగుణాలతో కూడిన 
ఉదారమైన వానిని నేను సేవిస్తూ ఉన్నాను. 


పవిత్రమైనవానిని, భక్తిసీవనుని, రోజూ గరుత్మునిపై పయనించు వానిని, 
విభఖీషణునికి సంజీవని వంటివానిని, శ్రీవేంకటంపై అందరికీ కనిపించువానిని 
నేను సేవిస్తూ ఉన్నాను. 


శ్రరామనుతి 
శ్రీరాముని గుణాలను గూర్చి తెలియజేసిన సంస్కృత సంక్షీర్తన ఇది. 
ఈ సంక్షీర్తనలో వాడిన పదాలన్నీ సంబోధన ప్రథమావిభక్తికి చెందినవే. 


ఈ విధంగా కేవలం ఒకే విభక్తికి చెందిన పదాలతో రాముని 
గుణగుణాలను తెలుపడం అన్నమయ్య గొప్పదనం. 


రాగము : బౌొళి 


పల్లవి : నమో నమో రఘుకులనాయక దివిజవంద్య | 
నమో నమో శంకర నగజ (జా?) నుతా! ॥ నమో ॥ 


ఆచార్య కానాల నలచక్రనర్తి 69 


విహిత ధర్మ పాలక ! వీర దశరథరామ ! 
గహన వాసినీ తాటకామరన ! 


క్షే 
లీ గ్ర అహల్యా శాపమోచన ! అసురకులభంజన |! 
సహజవిశ్వామిత్ర 1! సవన రక్షకా |! ॥ నమో ॥ 
2... హరకోదండహర ! సీతాంగనా వల్లభ ! 
ఖరదూషణాది వాలిగర్వాపహా | 


తరణితనూజాది తరుచర పాలక ! 
శరధిలంఘన కృత్య ! సౌమిత్రి సమేతా ! ॥ నమో ॥ 


ఏ బిరుదరావణ శిరోభేదక ! విభిషణా ! 
వరద సాకేత పురవాస రాఘవ |! 
నిరుపమ శ్రీవేంకటనిలయ విజనగర 
పురవరవిహార 1! పుండరికాక్షా ! ॥ నమో ॥ 
అ.అ.సం.సం. 11. 176 


రఘువంశపు నాయకుడా ! దేవతలచే నమస్కరింపదగినవాడా ! 
పార్వతీ శంకరులతో స్తుతింపబడినవాడా ! నీకు నమస్సులు నమస్సులు 
నమస్సులు నమస్సులు. 

శాస్త్రములో చెప్పబడ్డ ధర్మాన్ని పాలించేవాడా ! వీరుడైన దశరథరామా ! 
దట్టమైన అరణ్యంలో ఉండే తాటకను చంపినవాడా ! అహల్యకు శాపవిముక్తుడా ! 
రాక్షసకులాన్ని నశింపజేసినవాడా ! విశ్వామిత్రుని యజ్ఞాన్ని రక్షించినవాడా ! 
నీకు నమస్సులు. 

ఈశ్చరుని ధనుస్సును విరిచినవాడా ! సీతాదేవికి భర్తయైన వాడా ! 
ఖరుడు దూషణుడు వాలి మొదలైన శత్రువుల గర్వాన్ని పోగొట్టినవాడా ! తరణి 
కూతురు మొదలైన చరాచరప్రాణులను పాలించేవాడా ! సముద్రాన్ని దాటిన 
వాడా ! లక్ష్మణునితో కూడిన వాడా ! నీకు నమస్సులు. 


పేరుగాంచిన రావణుని శిరస్సును ఖండించినవాడా ! విభిషణున్ని 


70 అన్నమాచార్యులు - శ్రీరామావతార సంకీర్తనలు 


కాపాడినవాడా ! అయోధ్యపురంలో నివసించేవాడా ! రఘువంశానికి చెందినవాడా ! 
సాటిలేని శ్రీవేంకటపర్వతాన్ని 'నివాసముగా కలిగిన వాడా! శ్రేష్టమైన విజనగరమనే 
పురంలో నివసించేవాడా ! పద్మములవంటి కన్నులు గల శ్రీవేంకటరామా ! 
నీకు నమస్సులు అని ఒకటికి నాలుగు సార్హు 'మైక్కుకుంటూ ఉన్నాడు 
అన్నమయ్య, 
సామంతులకానుకలు 

శ్రీరామ కొలువు వేళ శ్రీరామున్ని సంబోధిస్తూ ప్రభూ ! నీ సోదరులు, 
వానరవీరులు, రాక్షసవీరులు, రాజరాజులు మిగిలిన సామంతులెల్లా నీకు వివిధ 
కానుకలినిస్తూ ఉన్నారు. పరాకుగా లేక మనసార వారిచ్చే కానుకలను 
స్వీకరించవల్సిందని శ్రీరామునికి విన్నవించుకుంటున్నాడు అన్నమయ్య. 


రాగము : సాళంగనాట 


పల్లవి ; చిత్తా ! అవధారు జియ్య పరాకెచ్చరికె 
హత్తి కానుకలిచ్చేరు అదె రాజరాజులు ॥ చిత్తా ॥ 


క్షే రామ ! రఘుకులవీర 1! రాజీవలోచన ! 
కోమల శ్యామలవర్ల ! కొలువువేళ 


లీ గ్ర వామదేవాది మహామునులు వారె ! సుగ్రీవుండు వాయె ! 
వేదూరును వానరవీరులు మొక్కేరు ॥ చిత్తా ॥ 


2... దేవ! సీతాసమేత ! ధీరలోకనాయక ! 
భావించ నవధరించు పౌంజు వేళ 
పావని యల్లవాండె ! భల్లూకపతి వీండె ! 
సేవించీని భరతుని ంజేకొను శత్రుఘ్నుని ॥ చిత్తా ॥ 


డి శ్రీమదయోధ్యావిహార ! శ్రీవేంకటనివాస ! 
సామజ వాజిరథాల సందడి వేళ 
సౌమిత్రి యీ వంక విభీషణుడు నావలివంక 
నీమహిమలెల్లా మెచ్చి నీకు విన్నవించేరు. ॥ చిత్తా ॥ 
అ.అ.సం.సం. 11. 177 


ఆచార్య కానాల నలచక్రనర్తి 71 


రామభద్రా ! మనసార దృష్టిని నిలుపు. అదుగో రాజరాజులు నీకు 
ఎన్నో కానుకలనిస్తూ ఉన్నారు. వాటిని స్వీకరించవల్సింది. 


రామ ! నీవు రఘుకులవీరునివి. పద్మాలవంటి కన్నులు గలవానివి. 
కోమలమైన నల్లనిదేహంగల్లిన వానివి. నీవు దర్చార్‌ నడిపే వేళలో వామదేవుడు 
మొదలైన మునులు అరుగోవారె ! అడుగో సుగ్రీవుడు. అరుగో వానరవీరులు 
వేలకొద్దిసార్లు మైక్కుతూ ఉన్నారు. 
దేవ ! సీతతో కూడు కొన్నట్టి వాడా ! ధీరలోకనాయకా ! ఫౌొజువేళలో 
వారినొక్కసారిచూడు. అదుగో! అతడే ఆంజనేయుడు. ఆయనే జాంబవంతుడు. 
భరతుడునిన్ను ప్రేమిస్తున్నాడు. శత్రుఘ్నున్ని కౌగిలించుకో ! 


శ్రీమదయోధ్యాపురంలో విహరించే వాడా !శ్రీవేంకటపర్వతాన్ని 
నివాసంగా గల్లినట్టివాడా ! ఏనుగులు, గుజ్టాలు, రథాల సందడివేళ ఈ వైపు 
లక్ష్మణుడు అటువైపు విభీషణుడు నీ మహిమలనన్నింటిని మెచ్చి నీకు 
విన్నవించుకుంటూ ఉన్నారు. వారిపై మనసారదృష్టి నిలిపి వారిచ్చే కానుకలను 
స్వీకరించు అంటూ వారి తరపున వకాల్తా పుచ్చుకుంటున్నాడు అన్నమయ్య. 


శ్రీరాముని సాహసగాథలు 
శ్రీరాముని ఆశ్చర్యకరమైన చేష్టలను ఈ సంకీర్తనలో పేర్కొనడం 
జరిగింది. రాముడు తన సోదరులతో మానవ వేషంలో జన్మించింది మొదలు 
కుళశలవులను కన్నంతవరకు ఏడు కాండలలోని రామాయణ గాథనంతా 
సంక్షిప్తంగా వివరించడం జరిగింది. అన్నమయ్య సంక్షిప్తతా కౌశలానికి పరాకాష్ట 
ఇది. 
రాగము : మాళవి 
పల్లవి : చెప్పితే నాశ్చర్యము చేసిన చేంత లితండు 
న! 
ముప్పిరి మనుజవేషమునయుట్టె నీతండు చెప్పి 


72? అన్నమాచార్యులు - శ్రీరామావతార సంకీర్తవలు 


క్షే రాముండుదయించె దశరథునికి దమ్ములతో 
క్రూరమైన తాటకిని ఖండించెను 


ఫ్‌ (౮ ఆముక యజ్ఞము గాచె హరుని విల్లు విరిచె 
'ప్రేమమున సీతాదేవి (బెండ్లియాడెను ॥ చెప్పి ॥ 
రై మడియించె ఖరునిని మారీచుని వధియించె 
కెడపె వాలిని యా సుగ్రీవుని బెంచె 


జడధి బంధించెను నరుగ రావణుంొట్టె 
బడినే విభిషణుని ంబట్టము గట్టెను ॥ చెప్పి ॥ 


౩ సీతాదేవితో నయోధ్యాసింహాసనంబెక్కె 
పోతరించి కుశలవ పుత్రుల (గాంచె 
శ్రీతరుణితో (గూడ శ్రీవేంకటేశుండై నిల్ఫె 
కౌతుకమున జగము కరుణ(గాంచెను ॥ చెప్పి ॥ 


అ.అ.సం.సం. 11. 182 


శ్రీరాముని చేష్టలను గూర్చి చెపితే ఆశ్చర్యం కలుగక మానదు. ఇతడు 
ముమ్మూర్తులా మానవరూపంలో పుట్టినాడు. 


రాముడు లక్ష్మణ భరత శత్రుఘ్నలైన తన తమ్ములతో జన్మించినాడు. 
ఆ తర్వాత [క్రూరమైన రాక్షసులను ఖండించినాడు. ఆ తర్వాత విశ్వామిత్రుని 
యజ్ఞాన్ని రక్షించి శివధనుస్సును విరిచాడు. 'ప్రేమమీర సీతను పెండ్డాడాడు. 


ఖరుడిని చంపి మారీచున్ని చంపాడు. వాలిని చంపి సుగ్రీవున్ని 
కాపాడాడు. సముద్రానికి ఆనకట్టకట్టి రావణున్ని చంపాడు. ఆపైన విభీషబునికి 
పట్టాభిషేకం చేశాడు. 


సీతాదేవితో కలిసి అయోధ్యాసింహాసనాన్నెక్కినాడు. బలిష్టుడై 
కుళలవులనే పుత్రులను కన్నాడు. అటుపై లక్ష్మీ తరుణితో కలిసి శ్రీవేంకటేశ్వరుడై 
నిళ్ళి సంతోషంమేర లోకాన్నంతా దయతో గాంచాడు. 


ఆచార్య కానాల నలచక్రనర్తి స 


శ్రీరాముని ప్రతాపం 


శ్రీరాముని లోకోత్తగాథలను తెలియజేస్తూ ఆయన మహత్త్వాన్ని 
'ప్రతిపాదం నందు తెలియజేస్తూత రామాయణాన్ని పామరులకు కూడా తెలిపి 
భక్తుల్లో భక్తిని పెంపొందింపజేస్తున్నాడు. 

రాగము : దేవగాంధారి 


పల్లవి : ఎంత వినుతుయింతు రామరామ ! యిట్టె నీ ప్రతాపము రామ రామ ! 
పంతాన సముద్రము రామ రామ ! బంధించవచ్చునా రామ రామ ! 
॥ ఎంత ॥ 


1 _బలుసంజీవనికొండ రామ రామ! బంటుచే .దెప్పించితివి రామ రామ! 
కొల(దిలేని వాలిని రామ రామ! ఒక్కకోలనేసితివట రామ రామ ! 
ధ్‌ | ఏందనెక్కవెట్ట రామ రామ! హరువిల్టు విరిచితివట రామ రామ! 
'పెలుచు భూమిజను రామ రామ! పెండ్డాతివట రామ రామ! ॥ ఎంత॥ 


2. శరణంటే విభీషణుని రామ రామ! చయ్యన (గాచితివట రామ రామ! 
బిరుదల రావణుని రామ రామ! పీ మడంభితివట రామ రామ! 
ధరలో 6జక్రవాళము రామ రామ! దోటి వచ్చితివట రామ రామ! 
సురలు నుతించితివట రామ రామ! నీచొప్పుయి క నదియెంతో రామ 

రామ! ॥ ఎంత ॥ 


& సౌమిత్రి భరతులు రామ రామ! శత్రుఘ్నులు[(డుర) దమ్ములటరామ రామ! 
నీ మహత్యము రామ రామ! నిండె జగములెల్హా రామ రామ! 
శ్రీమంతుడన్నిటాను. రామ రామ! శ్రీవేంకటగిరి మీ6ది రామ రామ! 
కామిత ఫలదు6డవు రామ రామ! కౌసల్యానందనుండవు రామ రామ! 

॥ ఎంత ॥ 
అ.ఆ.సం.సం. 11. 190 


రామా ! ఓ రామా ! పంతంతో సముద్రాన్ని బంధించవచ్చునా !నీ 


74 అన్నమాచార్యులు - శ్రీరామావతార సంకీర్తనలు 


ప్రతాపాన్ని ఏమని ఎంతని క్షీర్తించేది ? అంటూ పల్లవిలో శ్రీరాముని గొప్పదనాన్ని 
తెలియజేయడం జరిగింది. 


రామా! రామా ! గొప్పనైన సంజీవని పర్వతం నీ బంటుచే తెప్పించావు. 
గొప్పవైన వాలిని ఒక్క బాణంతో చంపివేసినావు. ప్రకాశించగా శివుని విల్లును 
ఎక్కుపెట్టి విరిచినావట. పలుచనైన సీతమ్మను పెండ్తియాడినావట. 


రామా ! రామా ! శరణన్న విభీషణుని వెంటనే రక్షించినావట. గొప్పనైన 
రావణుని చంపినావట. మామండలంలోని సముద్రాన్ని దాటివచ్చినావట. దేవతలు 
నిన్ను స్తోత్రం చేసినారట. నీ గొప్పదనమది ఎంతో ? 


రామా ! రామా! లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు నీకు తమ్ములట. 
నీగొప్పదనం జగత్తంతా నిండింది. నీవంతటా శ్రీమంతుడవు శ్రీవేంకటపర్వతం 
మీద నిలిచి కోరిన ఫలాల నన్నింటిని ఇస్తూవున్న కౌసల్యానందనుడవు. ప్రతి 
పాదం మధ్యలో చివరలో రామా ! రామా ! అనే పదాలనుపయోగించడం 
సంక్షీర్తనకు వన్నె చేకూరింది. రామ ! రామ ! అనే పదం ఆశ్చర్యాన్ని, గొప్పదనాన్ని, 
భక్తిని తెలియజేస్తున్నాయి. 

శ్రీరాముని భవ్యగుణాలు 

అయోధ్యారాముడైన శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ ఈ సంకీర్తన 
'వ్రాయడమైంది. శ్రీరాముని గుణగుణాలను, ఆయన మహనీయ గాథలను 
తెలియజేస్తూ సంకీర్తనలో అంతటా అన్ని పదాలను సంబోధన ప్రథమా విభక్తిలోని 
వాడుతూ శ్రీరాముడి గొప్పదనం వివరించబడిందీ సంక్తీర్తనలో. 


రాగము : పాడి 


పల్లవి : దేవ దేవోత్తమ తే నమో నమో 
రావణ ! దమన |! శ్రీరఘురామా | ॥ దేవ ॥ 


కై రవికులాంబుధి సోమ ! రామ ! లక్ష్మణా[గ్రజ 
భువిభరత శత్రుఘ్న పూర్చజ ! 
గ్‌ ల సవనపాలక ! కౌసల్యానందవర్రన | 


ధవళాబ్దనయన ! సీతారమణా ! ॥ దేవ ॥ 


ఆచార్య కానాల నలచక్రనర్తి 75 


2. దనుజ సంహారక ! దశరథ నందన ! 
జనక భూపాలక జామాత ! 
వినమిత సుగ్రీవ విభీషణ సమేత ! 
మునిజన వినుత ! సముఖ సుచరిత్ర ! ॥ దేవ ॥ 


ర అనిలజ వరద ! యహల్యాశాపమోచన | 
సనకాదిసేవిత చరణాంబుజ | 
ఘనతర శ్రీవేంకటగిరినివాస ! 
అనుపమోదా రవిహార ! గంభీరా ! ॥ దేవ ॥ 
అ.అ.సం.సం. 11. 196 


ఓ రామభడద్రా ! నీవు దేవదేవోత్తముడవు. రావణున్ని అదుపులో 
పెట్టినవాడవు. శ్రీరఘురామునివి అలాంటినీకు నమస్కారం నమస్కారం అని 
రెండు మారులు చెప్పడమైంది. 


ఓ రామా ! నీవు సూర్యకులం అనే సముద్రానికి చంద్రుని వంటి 
వానివి. లక్ష్మణునికి అన్నవు. భూమిపై భరత శత్రుఘ్నులకు కంటే కూడా నీవు 
మందు పుట్టినటువంటి వాడవు. యజ్ఞపాలకునివి. కౌసల్యకు ఆనందాన్ని 
కలిగించేవానివి. తెల్లకలువలవంటి కన్నులు గల్లిన వానివి. సీతారామణునివి 
అలాంటి నీకు నమస్కారం. 


రాక్షసులను చంపినట్టివానివి. దశరథునికి కుమారునివి. జనక 
మహారాజు అల్లునివి. వినయవంతులైన సుగ్రీవ విభీషణులతో కూడిన 
మునిజనులతోడి సేవించబడిన వాడవు. మంచి ముఖం కల్షినవాడవు. చక్కటి 
నడవడిక కల్షిన వాడవు. అలాంటి నీకు నమస్కారం. 


వాయుదేవుని కుమారుని కాపాడిన వాడవు. అహల్యా శాపాన్ని పోగొట్టిన 
వానివి. సనకుడు సనందుడు మొదలైన వారితో సేవింపబడిన పాదాలను కల్లినట్టి 
వానివి. ఘనతరమైన శ్రీవేంకటగిరిని నివాసంగా చేసుకొన్నవాడవు. సాటిలేని 
ఉదారభావాలతో విహరించే గంభీరునివి. అలాంటి నీకు నమస్కారం నమస్కారం 
అంటూ అన్నమయ్య శ్రీ శ్రీవేంకటగిరి రామున్ని నమస్కరిస్తూ ఉన్నాడు. 


76 అన్నమాచార్యులు - శ్రీరామూావతార సంకీర్తనలు 


శ్రీరాముని గుణగణాలు 


ఈ సంన్కృత నంకీర్తనలో శ్రీరాముని భూరిగుణగణాలు 
వివరించబడ్డాయి. ఇందులో సంబోధన ప్రథమా విభక్తికి చెందిన పదాలే ఉన్నాయి. 
సంబోధన ప్రథమా విభక్తిలో మొత్తం సంక్షీర్తన [వ్రాయడం అన్నమయ్యకు వెన్నతో 
పెట్టిన విద్య, 

రాగము : లలిత 


పల్లవి: నమో ! నమో ! జగదేకనాథ ! తర సర్వేశ ! 
విమల విశ్రుతలసద్విఖ్యాత కీర్తే ! ॥ నమో ॥ 


రామ 1! రఘువర ! సితరాజీవలోచన ! 
భూమి జూారమణ |! త్రిభువన విజయ 1 


క్షే 
[ బ్ర కోమలాంగ శ్యామ ! కోవిద రణరంగ ! 


భీమ విక్రమ ! సత్య బిరుద ప్రవీణ ! ॥ నమో ॥ 


2. దలిత దైతేయ కోదండ దీక్షాదక్ష ! 
జలజాప్తకుల విభీషణురక్షక ! 
కలిత దశరథ తనయ కౌసల్యానంద ! 
సులభ వానరముఖ్య | సుగ్రీవ వరద ! ॥ నమో ॥ 
రి చారులక్ష్మణ ! భరత శత్రుఘ్న పూర్వజ 
తారక నిత్య బ్రహ్మస్వరూప 
ధీర శ్రీవేంకటాధిప ! భక్త వత్సల ! 
భూరిగుణ సాకేతపుర నివాస ! ॥ నమో ॥ 
అ.అ.సం.సం. 11. 199 
జగత్తుకంతటి నాథుడా ! అందరికీ ఈశ్వరుడా ! మాలిన్యంలేక 
అంతటా వ్యాపించినట్టి చక్కగా పేరుగాంచినట్టి క్రీర్తగల రామా ! నీకు నమస్కారం. 


ఓ రాముడా ! రఘువంశం వారిలోకెల్లా శ్రేష్టుడా ! తెల్పపద్మముల 


అచార్య కానాల నలచక్రవర్తి 77 


వంటి కన్నులు గలవాడా ! సీతా రమణుడా ! ముల్గోకాలలోను విజయాలను 
నంపొదించినట్టివాడా ! కోమలమైై నట్టి నల్లనైనటువంటి అవయవాలను 
గల్లినట్టివాడా ! రణరంగంలో పాండిత్యసంప్రవీణుడా ! నీకు నమస్కారం. 
దైత్యులను చీల్చినట్టి కోదండ దీక్షాదక్షుడా ! పద్మాలకు ఆప్పుడవైన 
సూర్యుని కులానికి చెందినవాడా ! విభిషణున్ని రక్షించినట్టి వాడా ! దశరథుని 
కుమారుడా ! కౌసల్యకు సంతోషాన్ని కల్షించేవాడా ! వానర ముఖ్యులకు 
సులభుడవైనట్టివాడా ! సుగగ్రీవున్ని కాపాడినట్టివాడా ! నీకు నమస్కారం. 


అందమైన భరత లక్ష్మణ శత్రుఘ్నుల కన్న ముందుపుట్టిన వాడా ! 
తారక నిత్య బ్రహ్మస్వరూపుడా ! ధీరుడైన శ్రీవేంకటపర్వతానికి నాథుడవైనట్టి 
వాడా ! భక్తవత్సలుడా ! గొప్ప గుణాలను కలిగినట్టి వాడ- ! అయోధ్యాపురంలో 
నివసించేవాడా ! నీకు నమస్కారం నమస్కారం అని వేంకటగిరి రామున్ని 
సమస్కరిస్తూన్నాడు అన్నమయ్య, 


శ్రీరాముని దివ్య ప్రభావం 


శ్రీరాముని ప్రతాపము ఇందు వివరించబడింది. శ్రీమద్రామాయణం 
లోని కిష్కింధాకాండ, యుద్ధకాండలలో ఉన్న రాముని పరాక్రమం ఇందు స్పష్టం 
చేయబడింది. వాలివధ మొదలుకొని శ్రీరామ పట్టాభిషేకం వరకు అటుపై ఆ 
స్వామి తిరుమలపై వేంచేసిన విధాన్ని గూర్చి ఇందు తెలియజేయడం జరిగింది. 


రాగము : పాడి 


పల్లవి : ఎంత ప్రతాపము వాండు యెంతటి నేరుపరి 
యెంతని పొగడవచ్చు నీరాముని ॥ ఎంత ॥ 


క్షే వాలినొక్క కోలనేసి వారిధి గట్టినవాండు 
తాలిమితో సు(గ్రీవుని లాలించినా(డు 


ఫే 4! పాలించి విభిషణుని 6బట్టముగట్టినవాండు 
యేలుమని లంకకెల్హా నీరాముండు ॥ ఎంత ॥ 


78 అన్నమాచార్యులు - శ్రీరామావతార సంకీర్తనలు 


డై కుచ్చివర (?9) మొండెముగా కుంభకర్ణు ౧ొట్టినాండు 
హెచ్చిరాకాసుల6 జంపె నీరాముడు 
తచ్చి రావణాసురుని తలలు చెండాడినాండు 
ఇచ్చకొలందుల నిట్టి యా రాముడు ॥ ఎంత ॥ 


షి సీతతో విమానమెక్కి చేరి యయోధ్యకు వచ్చి 
యీతల6 బట్టమేలినాయడీ రాముండు 
._ శ్రీతరుణితోంగూడి శ్రీవేంకటేశుండైనాండు 
యీతడే దరిసించరో యీ రాముండు ॥ ఎంత ॥ 
. అ.అ.సం.సం. 11. 207 


శ్రీరాముడో ఎంత ప్రతాపం గలవాడని, ఎంతో నేర్పరియని ఎన్ని 
విధాలుగానైన ఈ రామున్ని పొగడవచ్చునని పల్లవిలోని భావం. 


వాలిని ఒక బాణంతో చంపి సముద్రానికి ఆనకట్ట కట్టినట్టి వాడు. 
స్నేహంతో సుగ్రీవునితో లాలించినట్టివాడు. విభీషణుని ఆదరించి పట్టాభిషేకం 
గావించినట్టివాడు. లంకా పట్టణానికి ఏలికైనట్టివాడు. 


బాణముతో కుచ్చి శ్రేష్టమైన మొండెం గలవానిని కుంభకర్ణుని 
చేసినాడు. ఈ రాముడే విజ్బంభించి రాక్షసులను చంపినవాడు. అటుపై 
ముందుకు వెళ్ళి రావణుని తలలను చెండాడినట్టివాడు. ఈ విధంగా ఇష్టమొచ్చిన 
ప్రకారం శ్రీరాముడు నడచుకొన్నడు. 

ఆ తర్వోత సీతతో విమానమెక్కి అయోధ్యవచ్చి పట్టాభిషేకం 
చేసుకొన్నట్టివాడు శ్రీరాముడు. ఆయనే శ్రీలక్ష్మితో కూడిన శ్రీవేంకటేశుడై 
వేంకటాద్రిపై వెలసినట్టివాడు. నాటి శ్రీరాముడే ఈ వేంకటేశ్వర ఈ స్వామిని 
దర్శించి తరించండి భక్తులారా ! అని అన్నమయ్య సందేశం. 


శ్రీరాముని దైవతత్వం 


శ్రీరాముడు మానవులలో ఒకడు కాడని, అందరినీ రక్షించేవాడని, 


ఆచార్య కానాల నలచక్రనర్తి 79 


ఆయన అందరికీ దేవుడని ప్రమాణ పూర్వకంగా అన్నమయ్య తెలియజేస్తున్నాడు. 
అనేక వానర బలాలతో సముద్రానికి ఆనకట్టకట్టిన విధాన్ని, రావణుని మరియు 
రాక్షసులను చంపిన విధానాన్ని, లంకాపట్టణాన్ని సాధించిన విధానాన్ని 
తెలియజేస్తూ ఆయన మానవుడైై వీటినన్నింటిని చేయలేడు. కావున ఆయన 
దేవుడే అని ఈ సంకీర్తనలో బుజువు చేస్తున్నాడు అన్నమయ్య. 


రాగము :; లలిత 


పల్లవి : సర్వరక్షకుండైన సర్వేశుండే కాక 

ఉర్విమీందనందరిలో నొక్కండా రాముండు ॥ సర్వ ॥ 
క్ష కొండ పొడవులైన ఘఫోరవానరబలము 
గుండుగా వారిధి దండ గూడ బెట్టి. 


[్‌ [్‌ నిండుజటనిధిగట్టి నిగిడి లంక సాధించె 


అండనే రాముండు నరుండన వచ్చునా ఇ ॥ సర్వ ॥ 


2... అన్నిటా దేవతలకు నసాధ్యమైన రావణు 

నెన్నికగా 6 బుత్ర మిత్ర హితుల తోండ 

పన్ను కొన్ని శ(స్తాస్త పంక్తులనె ఖండించె 

సన్నుతినిట్టే రాముని జనుండన వచ్చునా ? ॥ సర్వ ॥ 
3 చలపట్టి లంక విభీషణునికి ంబాలించి 

బలువుగ సీతంగూడి పట్టమేలి 

ఇలలో శ్రీవేంకటాద్రి నిరవై లోకము గాచీ 

నలువంక రాముండు నరుండన వచ్చునా ? ॥ సర్వ ॥ 

అ,అ.సం.సం. 11. 208 


అందరినీ రక్షించేవాడు. అందరికీ ప్రభువైన శ్రీరాముడు భూమిపైనున్న 
మానవులలో ఒకడా ? అని ప్రశ్నిస్తూ కాదని మిగిలిన మూడు చరణాలలో 
సమాధానాలనిస్తూన్నాడు. 


అరణ్యంలో కొండలలో చాలా వరకు వ్యాపించిన ఘోరమైన వానర 


80 అన్నమాచార్యులు - శ్రీరామావతొర సంకీర్తనలు 


బల సాయంతో గుండుగా నిండు సముద్రంపై వంతెన అనే దండను 
ఏర్పాటుచేసి లంకానగరాన్ని సంపాదించినవాడు. ఇంత గొప్పకార్యాన్ని సాధించిన 
రాముడు మానవుడా ! కాదని భావం. 


అన్ని విధాల దేవతలతో కూడా ఎదురించడానికి సాధ్యంకాదని 
రావణుని ఎన్నుకొని కొడుకులతో స్నేహితులతో మేలుచేసే వారితో కూడిన 
ఆరావణుని శస్తాస్తాలతో పూనుకొని ఖండించినట్టి వాడు శ్రీరాముడు. 


ప్రతిజ్ఞ చేసి విభిషణునికి లంకారాజ్యాన్ని యిప్పించి, లెక్కలేని బలంతో 

కూడి సీతతో కూడి అయోధ్యకు వెళ్ళి పట్టాభిషేకం చేసుకొని భూమండలంలో 

ప్రఖ్యాతిగాంచిన శ్రీవేంకటాద్రిని చేరుకొని నాలుగు దిక్కులతో కూడిన లోకాన్ని 

పాలించే శ్రీవేంకటేశ్వరుని రూపంలో నున్న శ్రీరాముడు నరుడా ! కానేకాదని 
అన్నమయ్య సిద్దాంతం. " 

శ్రీరాముని విజయాలు 

శ్రీరాముడు సాధించిన లంకా విజయాన్ని అట్లే ఇతర విషయాలలో 

ఆయన సాధించిన ప్రగతిని వూన (గ్రుచ్చినట్టుగ ఈ సంకీర్తనలో 

తెలియజేస్తున్నాడు అన్నమయ్య ఇందుపయోగించిన పదాలన్నీ ప్రథమా విభక్తి 


ఏకవచనాలే. ఇందలి ప్రత్యేకత ఏమనగా శ్రీరాముడు సాధించిన కార్యాలను 
త్రేతాయుగంలో ప్రత్యక్షంగా ఉండి తాను చూసినట్టే వ్రాయడం. 


రాగము: మాళవి గౌళ 


పల్లవి : అదెలంక సాధించె నవని భారము దించె 
విదితమై ప్రతాపము వెలయించె నితండు ॥ అదె ॥ 


క్షే రవివంశ తిలకుండు రాము.ితండు 
భువియబుట్టె దశరథ పుత్రుండితండు 
[్‌ (్ర భవుండెంచెం దారక బ్రహ్మ మీతండు 


పవనజుకిచ్చినాడు బ్రహృపట్టమీతండు ॥ అదె ॥ 


ఆచార్య కానాల నలచక్రవర్తి 81 


2. బలువుండు సీతాపతి యీతండు 
తలకొన్న వాలిమర్దనుండితండు 
విలసిల్లై నేకాంగ వీరుండితండు 
చలమరి కోదండదీక్షాగురుండితండు ॥ అదె ॥ 


3 శరణాగత వజ్ర పంజరుండీతండు 
సరిలేని యసుర భంజకుడీతండు 
వరదుండు శ్రీవేంకటేశ్చరుండితండు 
అరయ విజయనగరాదీశుంితండు ॥ అదె ॥ 


అ.అ.సం.సం. 11. 219 


అదిగో ! శ్రీరాముడు లంకాపట్టణాన్ని సాధించినాడు. భూమిపై నున్న 
భారాన్ని దించినాడు. ఇతని ప్రభావం అందరికీ తెలిసినట్టిదై ప్రకాశిస్తూ ఉంది. 


ఇతడు శ్రీరాముడు రఘువంశతిలకుడు. భూమిపై పుట్టిన దశరథ 
పుత్రుడితడు. ఈయన తారక బ్రహ్మం. హనుమంతునికి రాబోవు కల్పంలో 
'బ్రహ్మపదాన్నిచ్చినాడు. 

బలవంతుడైన ఈ నీతాపతి ఎదురు తిరిగిన వాలి మదాన్ని 
అణచినట్టివాడు. ప్రకాశించిన ఏకాంగ వీరుడీయనే. పేరుగాంచిన కోదండ 
దీక్షాగురుడితడే. 


శరణాగత వజ్రపంజరుడీయనే. సాటిలేని రాక్షసులను నశింపడేసేడితడే. 
వరాలనిచ్చే _ శ్రీవేంకటేశ్వరుడు. తెలునుకొనగా ఈయనే 
విజయనగరాధీశ్వరుడీయనే. 'ప్రతిపదం నందును ఇతడు అని ప్రత్యేకంగా నిర్దేశించి 
చెప్పడం సంక్షీర్తనకు బలం చేకూర్చింది. 


భక్తులప్రశంసలు 


వివిధ గుణాలతో అలరారే రామున్ని అనేక విధాలుగా పూజించండని 
తెలియజేస్తూ శ్రీరాముని గుణగుణాలను తెలియజేస్తున్నాడు. 


82 అన్నమాచార్యులు - శ్రీరామావతార సంకీర్తనలు 


రాగము : రామక్రియ 


పల్లవి : రాముండు లోకాభిరాముండు నీథడిగో 
వేమారు మొక్కుచు సేవించరో జనులు ॥ రాము ॥ 


క్షే చెలువపు రూపమున బితకాముండు 


మలసీ బిరుదున సమరభిముండు 
[ / పొలుపైన సాకేత పురధాముండు 
ఇలలో బ్రజలకెల్లా హిమధాముండు ॥ రాము ॥ 
2 ఘనకాంతుల నీలమేఘశ్యాముండు 
అనిశము నుతుల సహ(స్రనాము(డు 


కనుపట్టు కపీినాయక కస్తోముండు 
తనునెంచితే దేవతా సార్వభౌముండు ॥ రాము ॥ 


డి సిరుల మించిన తులసీదాముడు 
కరుణానిధిలైైన భక్తప్రేముడు 
ఉరుతర మహిమల నుద్దాముడు 
గరిమల శ్రీవేంకటగిరి[గ్రాముడు ॥ రాము ॥ 
అ.ఆ.సం.సం. 11. 220 


రాముడు ఇదిగో ! లోకాభిరాముడు ఈయనే ! ఓ జనులారా ! 
వేలకొద్ది సార్హు మైక్కుచూ సేవించండి. 


అందమైన రూపంలో ఉండి ఇంద్రియాలను జయించినట్టి వాడు. 
పరిశీలించి చూచినటైతే శౌార్యంలో సమరభీముడు అందమైనసాకేతపుర నివాసి. 


- గొప్పనైన కాంతులతో కూడుకొన్న నీలమేఘశ్యాముడు. ఎల్లప్పుడు వేయి 
పేర్లతో క్తీర్తింపబడేవాడు. కనిపించే కపినాయిక స్తోముడు. ఎంచగా తాను దేవతా 
సార్వభౌముడు. 


సంపదలలో మించిన తులసీదాముడు కరుణానిధిత్రైన భక్త ప్రేముడు. 
గొప్పనైన మహిమలతో గొప్పనైన వాడు. గొప్పదనాలలో శ్రీవేంకటగిరిధాముడు. 


ఆచార్య కానాల నలచక్రనర్తి ఠం 


ఇట్టివానిని వేనోళ్ళకొనియాడండి జనులారా ! అని తెలియజేస్తున్నాడు. ఈ 
సంక్షీర్తనలోని అన్ని చివరిపదాలు ప్రథమాంతములే. 
అన్నమయ్య ద్వారా సైనికులకు ప్రోత్సాహం 

ఈ సంకీర్తన అనేక ధ్వన్యనుకరుణ శబ్దాలతో కూడి వీరరస 
'వ్రబోధకంగా ఉంది. యుద్దంలో పాల్గొనే సైనికులలోని వీరావేళాన్ని 
పెంపొందించటానికి గొను ఈ రోజుల్లోకూడా ఇలాంటి పాటలను సైనికులు 
పాడుకొంటూ ఉన్నారు. ఇదే పద్దతిలో అన్నమయ్య తన ఇష్టదైవమైన శ్రీరామున్ని 
వానర సైన్యాన్ని ప్రోత్సహించి తాను తన ఇష్ట దైవమైన శ్రీరాముని వానర సైన్యాన్ని 
ప్రోత్సహించి తాను ఆ కాలంలో ఉండి సైనికుల్లో వీరావేశాన్ని రగుల్కొల్పినట్టు 
భావించి ఆనందించాడు. 


రాగము : సాళంగనాట 


పల్లవి 
ళా 


క్ష 


50ర 


జయము మనది వనచరులాల |! 
రయమున ధర్మదారలు తుత్తూతూ ॥ జయ ॥ 


రక్కసుల మీద రాముండలిగె నలు 

దిక్కుల నడవుడు తిడిం తిడిం 

యొక్కుండు సేనను యిటు మొరయింపుండు 

ఢక్కా వినదము ఢమఢమ ఢమం ॥ అద ॥ 


కుటిల దానపవులలొట్టుండు కోటలు 

తటకున దాయిండు ధణం ధణం 

పటుగతి నార్భుచు పట్టుండు లగ్గలు 

పెటులు చూండుండదె పెటపెట పెటల్‌ ॥ జయ ॥ 

గుట్టున నుండక కూచె రావణుండు 

పట్టండు సంకులు భంభం భం 

యిట్టె శ్రీవేంకటేశుంబు గెలిచెనుస 

దిట్టలై యాడుయడుధింధింధిం ॥ జయ ॥ 
అఆ.అ.సం.సం. 11. 222 


84 అన్నమాచార్యులు - శ్రీరామావతార సంకీర్తనలు 


వనాల్లో నివసించే వానరులారా ! జయం మనదే. వేగంగా తుత్తూతూ 
అని మంగళ వాద్యాలను (మోగించండి. 


శ్రీరాముడు రాక్షసుల మీద అలిగినాడు. తిడిం తిడిం అని అన్ని 
దిక్కులలో నడువండి. ఎక్కువగా నున్న సేనను ఇక్కడికి మరలించండి. ఢమ 
ఢమ ఢమయని డక్కను వాయించండి. 


మోసగాత్తైన దానవులను చంపండి. ధణం ధణం అని కోటలు 
తటుక్కున దాటండి. వేగంగా కోటను ప్రాకుటకు త్రాళ్ళుపట్టండి. అదిగో 
పెటపెట పెట ధ్వనులు వినుపిస్తున్నాయి. 


దాపులో నుండక వచ్చిన రావణుడు నేలకూలినాడు భం భం భం 
అని శంఖాలు పూరించండి. శ్రీవేంకటేశ్వరుడు గెలిచినాడు. ధిం ధిం ధిం అని 
మిక్కిలి బలవంతులై ఆడుకోండి అని సైన్యంలో నూతనోత్సాహాన్ని పెంపొందించు 
చున్నాడు అన్నమయ్య. ఎప్పుడో జరిగిన యుద్దగాథను దృష్టిలో ఉంచుకొని 
తాను అందు ప్రత్యక్షంగా ఉండి వానర సైన్యానికి ప్రోత్సాహాన్నిస్తునన్నట్టుగా 
అనుభూతినొందుతున్నాడు. తుత్తూతూ, తిడిం తిడిం, ఢమ ఢమ, ధణ ధణ, 
పెట పెట, భం భం భం, ధిం ధిం ధిం అనే ధ్వన్యనుకరణశబ్దాలు వానరులలొ 
వీరరసాన్ని పెల్టుబుకజేస్తున్నట్టున్నాయి. 

రావణ సంహారం 

శ్రీరాముడు రాక్షస సంహారం గావించినపుడు కులపర్వతాలు 

భూమండలం, జగత్తు, సముద్రాలు ఎలా కంపించింది తెలియజేశాడు పదకర్త, 


రావణుని చంపినపుడు ప్రకృతి వైపరీత్యాలను ప్రజలకు గలిగిన శుభాన్ని ఈ 
సంకీర్తనలో అన్నమయ్య రమణీయంగా తెలిపినాడు. 


రాగం : శంకరాభరణం 


పల్లవి : వినుడిదె రఘుపతి విజయములు 
పనుపడి రాక్షసబాధలుడిగెను 


ఆచార్య కానాల నలచక్రవర్తి 


కులగిరులదరెను కుంభిని వడకెను 
ఇల రాముడు రథమెక్కినను 


గ 
్ట్‌ గ్ర కలగె వారిధులు కంపించె జగములు 

బలు విలునమ్ములు వట్టినను 

రై పీడ్రుగులు దొరిగెను పెనుగాలి విసరె 
తొడిబడ బాణము దొడిగినను 
ముడివడె దిక్కులు మొగ్గె దిగ్గజములు 
యెడపక రావణునేసినను 

ర చుక్కలు డుల్లెను (స్రుక్కె భూతములు 
తొక్కి యసురతల గుంచినను 


గక్కన శ్రీవేంకటగిరి నిలువగ 
అక్కజమగు శుభమందరి కొదవె 


॥ విను ॥ 


॥ విను ॥ 


॥ విను ॥ 


అ.అ.శ్చసం.సం. 11. 223 


జనులారా ! రఘుపతి విజయాలను గూర్చి వినండి. ఆయన విజయాల 


రాక్షస బాధలు తొలగిపోయినాయి. 


శ్రీరామచంద్రుడు రథం ఎక్కినపుడు హిమాలయం వింధ్యం, 
గంధమాదనం మొదలైన ఏడు పర్వతాలు అదిరినాయి. భూమి వణికింది. ఆయన 
విల్లంబులు పట్టినపుడు సముద్రాలు పొంగాయి. జగాలు కంపించాయి. 


ఆయన రావణునిపై బాణాలు వదిలినప్పుడు పిడుగులు పడ్డాయి. 
'పెనుగాలులు వీచాయి. దిక్కులు ముడివడ్డాయి. దిగ్గజాలు వంగినాయి. 


రావణుని తల నరికినప్పుడు చుక్కలు నేలరాలాయి. భూతాలు 
స్రుక్కినాయి. ఆ తర్వాత శ్రీరాముడే శ్రీవేంకటగిరిపై నిలువగా ఆశ్చర్యమైన 


శుభం అందరికీ కల్లింది. 


అన్నమాచార్యులు - శ్రీరామావతార సంకీర్తనలు 


వాల్మీకి వైభవం 


రామునిజన్మవల్ల శ్రీమద్వాల్మీకికి కలిగిన లాభం, మారీచుని కర్మ 
శర్చణఖ బాధ, రాక్షస స్త్రీల వైధవ్యం, ఖరదూషణులు మొదలైన వారి మరణం 
మండోదరి గండం మొదలైన అంశాలను ఎంతో రమణీయంగా ఈ సంకీర్తనలో 
తెలియజేసినాడు అన్నమయ్య. 


రాగము : మాళవిగొాళ 


పల్లవి : రాముండు లోకాభిరాముండుదయించలాను 


క్ష 


00 


భూమిలో వాల్మీకికి పుణ్యమెల్హా దక్కెను ॥ రామ ॥ 


తటుకు మారీచుని తలపైంటోయం గర్మము 

కుటిల శూర్చణఖ ముక్కునంబండెను 

పటుకున (దెగె దైత్యభామల మెడతాళ్ళు 

మటుమాయ దైత్యులక. మరి నూరూనిండెను ॥ రామ ॥ 
తరగె వావణు పూర్వ తపముల యాయుష్యము 
ఖరదూషణాదులకు కాలము దీగె 

గరిమ లంకకు నవగ్రహములు భేదించె 

సిరుల నింద్ర జిత్తుకు చినిల నంతటను ॥ రామ ॥ 
పొరి€ గుంభకర్ణునిఃి పుట్టిన దినము వచ్చె 

మరలి గండము దాడి మండోదరికి 

పరగె (గ? నయోధ్యకు భాగ్యములు ఫలియించె 

చిరమై శ్రీవేంకటేశుచేంతలెల్టా దక్కెను ॥ రామ ॥ 


అ.అ.సం.సం. 11. 225 


లోకాభిరాముడైన శ్రీరాముడదయించగా భూమండలంలో వాల్మీకికి 
పుణ్యమంతా దక్కింది. 


ఆచార్య కానాల నలచక్రవర్తి 87 


మారీచుని తలపై బడవల్సినకర్మ తటుకున కుటిలమైన శూర్చణఖ 
ముక్కు పండింది. ఈ కారణంగా రాక్షసస్త్రీల మంగళసూత్రాలు పటుక్కున 
తెగిపోయినాయి. మిక్కిలి మాయలు గల రాక్షసులకు నూరేళ్ళూ నిండినాయి. 


రావణుడు ముందుచేసిన తపస్సుకు కాలం చెల్లింది. ఖరుడు 
దూషణుడు మొదలైన వారి ఆయుస్సు తీరిపోయింది. గొప్పనైన లంకకు 
నవగ్రహాలు భేదించాయి. సంపన్నుడైన ఇం(ద్రజిత్తుకు చావు మూడింది. 


కుంభకర్ణునికి పుట్టిన దినం వచ్చింది. మండోదరికి గండ 
మొచ్చిపడింది. అయోధ్య భాగ్యాలు ఫలించినాయి. శ్రీవేంకటేశ్వరుని చేతలెల్హా 
మనకు చిరకాలం దక్కాయి అని ధ్వని యుక్రంగా భావగర్భితంగా అన్నమయ్య 
చెప్పినాడు. 


భక్తుల ఆనందం 


రావణుని మరణానంతరం దేవతలు ఎలా సంతోషించినారు ? 
రాక్షసులు ఎలా పారి మృతిచెందినారు ? శ్రీరాముని సైన్యంలోని వీరుల బల 
పరా(క్రమాలెలా ఉన్నాయి ? వాటి ధాటికి రాక్షసులేమయ్యారు ? అనే అంశాలకు 
ఈ సంకీర్తనలో చక్కటి సమాధానాలున్నాయి. 


రాగము : సామంతం 
పల్లవి : సమసె రావణు(డు సమరము లోపల 
అమరులు కడు ముదమందిరి మెరసి ॥ సమ ॥ 


క్షే బెరగిరి రాముని శరముల కసురలు 
సురిగిరి పోట్ట చురుకునను 
్ర్ర [| తొరిగిరి నెత్తుట (దునియలు సేసిన 
తిరిగిరి తరునుంగ దిక్కులకు ॥ సమ ॥ 


2, కూలిరి భల్లూకుల ఘఫోహమేలరే 
వాలిరి వాయుజవాల హతి 


88 అన్నమాచార్యులు - శ్రీరామావతార సంకీర్తనలు 


వీలిరి యంగదు వివిధ నాదముల 
తూలిరి సుగ్రీవు దొర్బలమునను ॥ సమ ॥ 


ర దాలిరి లక్ష్మణుదాకకు నులుకుచు 
వీరి వనచరవితతికిన 
పాంగి శ్రీవేంకటపతి కృపారసమున6 
దోంగిరి జనులు సంతోషంబునను ॥ సమ ॥ 
అ.అ.సం.సం. 11. 228 


యుద్ధంలో రావణుడు మరణించాడు. రావణుడు మరణించి నందుకు 
దేవతలెంతో ప్రకాశంతో సంతోషించినారు. 


శ్రీరాముని బాణాలకు రాక్షసులు బెదిరినారు. బాణపు పోటులకు 
క్రిందికి కూలినారు.నెత్తుటి దేహపుముక్కలు పడినందున దిక్కులకు తరుమగా 
తిరిగి పోయారు. 


జాంబవంతుని ఎలుగుభంట్టు శబ్దాలకు, హనుమంతుని తోకథధాటికి, 
అంగదుని రకరకాల శబ్దాలకు సుగ్రీవుని భుజబలాలకు కూలి, వాలి, వీలి, 
తూలినారు రాక్షసులు. 


లక్ష్మణుని దాకకు ఉలుకుచూ, వానరసేనా సమూహానికి దాగి 
వీగినారు. శ్రీవేంకటపతి దయారసానికి పాత్రులైనారు జనులు సంతోషం గల్లిన 
వారైనారు. 


రామాయణ ఫలితం 


అన్నమయ్య శ్రీవేంకటేశ్చరస్వామి భక్తుడు. అయితే ఈ సంకీర్తనలో 
ఆయన శ్రీరామసంక్షీర్తన చేసినాడు. శ్రీవేంకటేశ్వరునికి శ్రీరామ చంద్రునికి 
మధ్య భేదమెయుగని వాడు. ఆయన శ్రీరాముని గొప్పదనాన్ని సంక్షీర్తన రూపంలో 
చెప్పలనుకున్నాడు. ఆయనకు రామాయణం గుర్తొచ్చింది. శ్రీమద్రామాయణం 
24 వేల శ్ళోకాలతో కూడి ఉంది. దాన్నంతా సామాన్యజనులకు చెప్పాలంటే 
ఏండ్డు బూండ్డు పడుతుంది. చెప్పక ఊరుకోలేడు. మొత్తం రామాయణాన్నంతా 


ఆచార్య కానాల నలచక్రనర్తి . 89 


ఒకే సంక్షీర్తనలో చెప్పాలనుకున్నాడు. రామాయణ మాహాత్యాన్ని, రామకథను 
11 వాక్యాలలో చెప్పిమనలను ఆశ్చర్యంలో ముంచెత్తి రామకథను సామాన్య జనానికి 
కూడా సులభంగా అర్ధమయ్యేటట్లు ఇందు తెలియజేశాడు. 


రాగము : బౌళి రామ(క్రియ 


పల్లవి : ఇతండే పరబ్రహ్మ మిదియె రామకథ 
శతకోటి విస్తరము సర్వపుణ్యఫలము ॥ ఇతడే ॥ 


ఓ... ధరలో రాముడు పుట్టె ధరణిజం బెండ్డాడె 
ఆరణ్యవాసులకెల్హ్లా నభయమిచ్చె 


( ల్లో సొరిది ముక్కు(జెవులు చుప్పనాతినిగోసె 
ఖర దూషణులను ఖండించి వేసె ॥ ఇతడే ॥ 


2, కినిసి వాలి (జంపి కిష్కింధ సుగ్రీవుకిచ్చె 
వనధి బంధించి దాంటె వానరులతో 
కనలి రావణ కుంభకర్ణాదులను జంపి 
వనితంజేకొని మళ్ళి వచ్చె నయోధ్యకును ॥ ఇతడే ॥ 


రి సౌమిత్రియు భరతుండు శత్రు ఘ్నండు గొలువంగ 
భూమి యేలె కుశలవ పుత్రుల (గాంచె 
శ్రీమంతుండ్రై నిలిచె శ్రీవేంకటాద్రిమీంద 
కామించి విభిషణు లంకకుంబట్టము గట్టె ॥ ఇతడే ॥ 
అ.ఆ.సం.సం. 11. 224 


శ్రీరాముడు పరబ్రహ్మమని రామకథ లోకాంతరాలలో శతకోటి 
శ్లోకాలతో కూడి ఉందని, ఈ కథ పుణ్యఫలమని పల్లవిలో తెలియజేసినాడు. 


భూమండలంలో శ్రీరాముడు పుట్టినాడని సీతను పెండ్హి చేసుకున్నాడని, 
ఆ తర్వాత అరణ్యానికి వెళ్ళి మునులకు అభయమిచ్చినాడని, తనను ప్రేమించ 
వచ్చిన శూర్చణల్లి ముక్కు చెవులు కోసి ఖరదూషణుడు మొదలైన వారిని 
చంపినాడని, బాలఅయోధ్య అరణ్య కాండలకు చెందిన మొత్తం కథను నాలుగు 
పాదాలలో చెప్పినాడు. . 


90 అన్నమాచార్యులు - శ్రీరామావతార సంకీర్తనలు 


ఆ తర్వాత వాలిపై కోపించి కిష్కింధను సుగ్రీవునికిచ్చి సముద్రానికి 
ఆనకట్ట కట్టినాడని వానరులతో కలిసి రావణుడు, కుంభకర్ణుడు మొదలైన 
వారిని చంపి విభీషణునికి పట్టం కట్టి, తిరిగి సీతను అయోధ్యకు తెచ్చినాడని 
కిష్కింధ, సుందర, యుద్ధకాండలకు చెందిన కథలను నాలుగు పాదాలలోనే 
చెప్పినాడు. లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు కొలువగా చాలాకాలం భూమిని 
ఏలినాడని, కుశలవులనే పుత్రులను పొందినాడనీ ఉత్తరకాండ సారాన్ని తెలియజేసి 
అలనాటి శ్రీరామచంద్రుడు ఇప్పుడు శ్రీవేంకటా(ద్రిపర్వతం మీద శ్రీమంతుడై 
నిలిచియుండి సేవలందు కొంటున్నాడని మొత్తం రామాయణాన్ని కట్టెనొట్టు 
తెచ్చే అని చాలా సరళంగా తెలియజేసినాడు అన్నమయ్య. 


రాక్షసులను బెదరింపు 


ఈ లోకంలో శ్రీ మహావిష్ణువు శ్రీరాముడై జన్మించినాడని ఆయన 
బాణాలు తిరుగులేవని ఆయన సముద్రానికి ఆనకట్ట కట్టి రావణున్ని చంపాడని 
కాబట్టి ఓ రాక్షసులారా ! మీరు విభీషణుని వలె శ్రీవేంకటేశ్వరుని శరణువేడితే 
ఆయన మిమ్ములను రక్షించగలడని రాక్షసులకు దారిచూపుతున్నాడు 
అన్నమయ్య. 

రాగము: నాట 


పల్లవి : అదె వచ్చె రాఘువుండాతని దాడిముట్టె 
యెదిరించరాదు మీకు నేది దెరువిపుడు ॥ అదె ॥ 


భువిలోన రాముడై పుట్టైెనట విష్ణుండు 
అవల మీకు దిక్కేది యసురలాల ! 


[1 

గ్ర బ్ర తివిరి మిమ్ము వెదకె దివ్యబాణాలాతనివి 
 రవళినెందుచొచ్చేరు రాకాసులాల ! ॥ అదె ॥ 

2 


చలపట్టి కొండలచే సముద్రముగట్టైెనట 
తలచూపరాదు మీకు దైత్యులాల ! 
! వలగొని దేవతలు వానరులై వచ్చిరట 
నిలువరాదిక మీరు నిశాచరు లాల |! ॥ అదె ॥ 


ఆచార్య కానాల నలచక్రవర్తి 91 


3 రావణు జంపెనట రణములోంజిక్కించుక 
దావతి బారరో మీరు దానవులాల ! 
యీవేళ శ్రీవేంకటేశుండితండే విభీషణుని 
లావున శరణనరో లంకావాసులాల ॥ అదె ॥ 
అ.ఆ.సం.సం. 11. 235 


అదిగో ! రఘువంశంలో పుట్టిన శ్రీరాముడు వచ్చినాడు. అతడు 
చుట్టిముట్టినాడు ఆయనను ఎదిరించడానికి శక్యం కాదు. మీకు మార్గమేది? 
ఇప్పుడు? అని శత్రువులను ప్రశ్నిస్తున్నాడు. 

ఓ రాక్షసులారా ! విష్ణువు భూమిలో రాముడై పుట్టినాడట. అవతల 
మీకు దిక్కేది ? ఆయన బాణాలు ప్రయత్నించి మిమ్ములను వెదకేవి. శబ్దం 
చేస్తూ మీరెక్కడ (ప్రవేశించగలరు? 


ప్రయత్నించి కొండలలో సముఢ్రానికి ఆనకట్టకట్టినాడట . ఓ 
రాక్షసులారా ! మీరిక కన్పించరాదు. దేవతలే వానరుల వచ్చినారట. రాత్రులందు 
తిరిగే రాక్షసులారా ! మీరింక ఇక్కడ నిలువరాదు. 


యుద్దంలో చిక్కించుకొని రావణున్ని చంపినాడట. ఓ అలంకాపుర 
రాక్షసులారా ! మీరు వేగంగా పారిపొండి. ఇదిగో శ్రీవేంకటాచలంపై శ్రీరాముని 
రూపంలో ఉన్న వేంకటేశ్చరున్ని విభిషణునివలె ఆయనను శరణు వేడండి. ఆయన 
మిమ్ములను రక్షించగలడని అన్నమయ్య రాక్షసులకు బెదురు పుట్టిస్తున్నాడు. 
తాను ఆనాటి యుద్దంలో శ్రీరాముని తరపున పాల్గొని రాక్షసులను 
బెదిరించుచున్నట్టుంది. ఆహా ! ఏమి భావన ! ఎంత తన్మయత్వం ? ఆయనలో 
శ్రీవేంకటరాముని మీద ఎంత భక్తో ! 


శ్రరామానుయాయులకు విన్నపం 


రావణుని చంపిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వెళ్ళి పట్టాభిషేకం 
చేసుకొన్నాడు. ఆ సందర్భంలో అన్నమయ్య దేశదేశాలలోని రాజ రాజులను వసిష్ట 
వామదేవులను, భరత -లక్ష్మణ- శత్రుఘ్నులను, సుగ్రీవాంగద హనుమంతులను 


92 అన్నమాచార్యులు - శ్రీరామావతార సంకీర్తనలు 


ఆయా కార్యాలను చేయండని పురమాయిస్తూ శ్రీరాముని రూపమైన 
శ్రీవేంకటేశ్వరుని ఎడల భక్తులు ఎలా ఉండాలో తెలియజేస్తున్నాడు అన్నమయ్య. 


రాగము: సాళంగనాట 
పల్లవి : సముఖా అవధారు సర్వేశ ! రాఘవేంద్ర 
అమరులు వారివో చిత్తావధానా ! ॥ సము । 


క్ష రాముడు. గొలువున్నాండు రాజులాల కొలువుండు 
వామధేవ శృేవించు వసిస్టికను 


( లీ సామజముల వారవో జవనాశ్వములవార 
మీ మీ పొజులతో నిరుమేలా నిలువర ! ॥ సము | 
లై భరత గొడుగువట్టు బాగా లిమ్ము శత్రుఘ్న 
సరుస లక్ష్మణుండ వింజూమురిడుము 


సొరిది నిలుచుండుడు సు[గ్రీవాంగదులాల 
వెరపుతో విభీషణ విన్నపాలు సేయనో ॥ సము | 


మి వానరులాల, మొక్కుడు వాయుజపాదములొత్తు 
నానాదేశాధీ శులాల కానుక లిండు 
పూని శ్రీవేంకటాద్రిపై బొంచి సీతాసమేతుండై 
శ్రీనిధియ్రై వరాలిచ్చీ చేకొనరో ప్రజలు ॥ సము | 
అ.శ్చం.సం.సం. 18 . 527 


. మంచి ముఖం గల సర్వేశుడా ! రాఘవేంద్రా ! దేవతలిరుగో ! 
మనస్సున ఏకాగ్రతను నిలిపి వారి మాటలను అవధరించండి. 


శ్రీరాముడు అయోధ్యలో కొలువున్నాడు. రాజులారా ! ఆయనను 
సేవించండి. వసిష్టా ! వామదేవ ! శ్రీరాముని సేవించండి. మదగజాలతో 
జవనాశ్వాలతో మీమీసైన్యాలతో ఇరువైపులా నిలువండి. 


భరతుడా ! గొడుగు పట్టు. శత్రుఘ్నా ! కర్పూర హారతులిమ్ము 


ఆచార్య కానాల నలచక్రవర్తి 683 


లక్ష్మణా ! వింజామరతో వీచు. సుగ్రీవాంగదులారా 1 మీరు నిలువండి. విభీషణా ! 
భయంతో నిలబడి విన్నపాలు చేసుకో. 


వానరులారా ! మీరు శ్రీరామునికి మైొక్కండి. వాయు కుమారా ! 
నీవు శ్రీరాముని పాదాలొత్తు, నానాదేశాలలో నివసించే రాజులారా ! మీరు 
కానుకలందజేయండి. ఆ అయోధ్యారాముడే ఈనాడు వేంకటాదిపై 
సీతాసమేతుడై నిలుచొని ఉన్నాడు. ప్రజలారా ! ఆయన శ్రీనిధిల్తై కరాలిస్తూ 
ఉన్నాడు. ఆయన చేతిని ఆలంబనంగా ఉంచుకోండి అంటూ ఒక్కొరికి ఒక్కొక్క 
వనిని పురమాయిన్తూ తానొక చక్కటి కార్యనిర్వావాకుడనని తనే 
సుమంత్రుడంతటి వాడనని పదకర్త స్వయంగా నిరూపించుకొంటున్నాడు. 


శ్రీరాముని అద్భుతాలు 


సీతమ్మ శ్రీరామచంద్రునితో ప్రభూ ! నీవు రాజువైనావు ? ఎన్నెన్నో 
ఘనకార్యాలను చేసినావు. ఆనకట్టను కట్టి యౌవనాన్ని జయించినావు. చివరకు 
నిన్ను నేను కూడినాను అని తన సంతోషాన్ని చెప్పిన వైనాన్ని అన్నమయ్య 
తెలిపినాడు. 


రాగం : దేవగాంధారి 


పల్లవి: _రాజువు నీకెదురేది రామచంద్ర ! 
రాజీవనయను6డ రామచంద్ర ! ॥ రాజు ॥ 
ఓ... వెట్టిగాదు నీవలపు వింటి నారికిదెచ్చితివి 
అట్టుయేయంబనిలేదు యిట్టె రామచంద్ర ! 
౮0 వెట్టమజవంగవచ్చునివి రామచంద్ర ! ॥ రాజు ॥ 
2 బలిమి తోడు6త6 బైండి పతిమెంైకొంటిది 
రతికెక్కె నీచలము రామచంద్ర ! 
మితిమీరి జవ్వనము మీందుకట్టితివి నాక్తై 
యితరులేమనంగల రిక రామచంద్ర ! ॥ రాజు ॥ 


94 అన్నమాచార్యులు - శ్రీరామావతార సంకీర్తనలు 


ర నా వంటి సీతను నా లేటికొనంెచ్చితి 
రావాడి తమకముతో రామచంద్ర 
యీ వేళ శ్రీవేంకటాద్రి నిరవై నిన్ను 6గూడితి 
చేవదేర గండికోట శ్రీరామచంద్ర ! ॥ రాజు ॥ 
అ.ఆ.సం.సం. 25 . 165 


పద్మాలవంటి కన్నులుగల ఓ రామచంద్రా | శ్రీరామచంద్రా ! నీవు 
రాజువయ్యావు. నీకు ఎదురు లేదు అంటూ శ్రీరామునికి ఆహ్లాదాన్ని కల్లిస్తున్నాడు 
పదకర్త. 

రామచంద్రా ! నీ వలపు వ్యర్థం కాదు. వింటినారికే సీతను తెచ్చినావు. 
ఇట్టే జట్టడి సేయపనిలేదు. గుట్టుతో సముద్రం మీద కొండలను పరచి ఆనకట్ట 
కట్టినావు. -ఈకార్యలను ఎలా మరిపించవచ్చు 1 


రామచంద్రా ! బలంతో బంగారు బొమ్మను చేశావు. నీ చలం 
రతికెక్కింది. మితిమీరి నా కొజకై యౌవనానికి అడ్డుకట్టవేసినావు. ఇతరులిక 
నిన్నుఏమనగలరు ? 


ఓ గండికోట రామచంద్రా ! రావాడితమకంతో నా వంటి సీతను 
నాగేటి కొనతో తెచ్చినావు. ఈ రోజు శ్రీవేంకటా[ది వర్వతంప్టై 
ఇరవుగనిన్నుకూడినావు అని సీతమ్మ శ్రీరామునితో అంటున్నట్టుగ అన్నమయ్య 
తెలిపినాడు. - 

శ్రీరాముని సాహసాలు 
శ్రీరాముని సాహసాలు ఇందు వర్ణింపబడ్డాయి. ఎన్నిసార్లు వర్షించలేదు 
ఈ సాహసాలను, ఒక్కొక్కరాగంలో కొన్నికొన్నిసామసాలు, చెప్పినవే చెప్పినా 


చెప్పేవిధం, పాడేవిధం వేరు. ప్రతిరాగంలో తన వేంకటరాముని సాహసాలను 
వర్లించాలని ఉబలాట పడుతూ ఉంటాడు అన్నమయ్య, 


ఆచార్య కానాల నలచక్రవర్తి 


రాగము: సాళంగనాట 


పల్లవి; అరుదు రాముని చేంత లదిగో పుష్పకమును 
సొరిది మనబాలుతే సోద్యము గదమ్మ ! 


క్షే హరుని విల్లు విరిచె అట్టె సీతం బెండ్డాడె 
పరశురాముని బాహుబలముగొని 


౮ ద్‌ సురలకు మునులకు సారిది నభయమిచ్చి 
వరుస నయోధ్య యేలవచ్చెనటవమ్మా ! 
నై వాలింగొట్టి సుగ్రీవు వరరాజ్యమిచ్చెనట ! 
చాలుగా లగొండలని జలధిగట్టె ! 


తీలుగా రావణుజంపీ తెగిలంక సాధించి 
వాలిన సేనలలూడి వచ్చినటవమ్మా 


ర కాంతయైన సీతంగూడి కలుషము లెల్లంబాపి 
పంతముతో విభిషణుంబట్టము గట్టి 
ఇంతటా శ్రీవేంకటాద్రి నిరవున వే(టలాడి 
వంతులకు రాజ్యమేలవచ్చెనటవమ్మా 


॥ అరు ॥ 


॥ అరు ॥ 


॥ అరు ॥ 


॥ అరు ॥ 


అ.ఆ.సం.సం. 25 . 495 


శ్రీరాముని చేష్టలు అవిగో ! ఆ చేష్టలు అరుదైనవి. అదిగో పుష్పకం. 
ఈ విమాన సంపాదనం అరుదైనదిగా (క్రమంగా దీనిని సంపాదించింది మన 


బాలులే. ఈ సంపాదన చాలా వింత. 


ఓ అమ్మా! శ్రీరాముడు ఈశ్వరుని విల్లు విరిచినాడు. అట్లే సీతను 
పెండ్డాడినాడు. పరశురాముని బాహుబలాన్ని [గ్రహించినట్టివాడు. [క్రమంగా 


మునులకు దేవతలకు అభయమిచ్చినట్టివాడు. 


క్రమంగా ఓ అమ్మా! శ్రీరాముడు. వాలిని చంపి సుగ్రీవునికి శ్రేష్టమైన 
రాజ్యాన్నిచ్చి నట్టివాడు. కొండలనే వరుసగా వేసి ఆనకట్ట కట్టినట్టివాడు. తగ్గిన 
రావణున్ని చంపి తెగి లంక సాధించి గెలిచిన సేనలతో కూడి వచ్చినట్టివాడు. 


96 అన్నమాచార్యులు - శ్రీరామావతార సంకీర్తనలు 


ఓ అమ్మా ! కాంతయైన సీతతో కూడి కలుషాలన్నింటిని పోగొట్టి 
'ప్రతిజ్ఞలతో విభిషణునికి పట్టాభిషేకం చేయించి శ్రీవేంకటాద్రిపై ఇరపున వేటలాడి 
వంతులకు రాజ్యమేలడానికి వచ్చినట్టివాడు. ఈ సంకీర్తనలో అయోధ్యాపుర 
(స్రీలు కౌసల్యతో చెస్తున్నట్టుగా ఉంది. 

కతమ్మ ఆనవాల్లను హనుమంతుడు చూపించడం 


రావణుడపహరించిన నమయుంలో నీతమ్మ తన వెళ్ళానో 
తెలుపడానికోనం తన బంగారు నగలను చీర చెంగు మూటగా కట్టి 
బుష్యమూకపర్వతం వద్ద నున్న వానరులవద్ద వేసింది. ఆ తర్వాత శ్రీరాముని 
పనుపున లంక వెళ్ళి అక్కడ సీతమ్మ తల్లి ఇచ్చిన శిరోమణి మూటను శ్రీరాముని 
కిన్తూ ఆనాటి ఈనాటి రెండు బంగారు ఆజరణాల మూటలను 
తీసుకొనవలసిందని శ్రీరామునికి హనుమంతుడు సమర్పించుకునే విధానాన్ని 
అన్నమయ్య అద్భుతంగా తెలియజేస్తున్నాడు. 


రాగము : వేళావళి 


పల్లవి : అన్నియునందె యున్నవి అదిగో మాట 
యెన్నుకొని దినములు ఇదిగో మూట ॥ అన్ని ॥ 


స సీతనీకు(జెప్పి పంపి శిరోమణి నీకిచ్చె 
నాతల మేమెజంగము అదే మాట 


గ్ర / చేతినీ వుంగరమును శిరసున నెత్తుకొని 
యే తలథఫు లెట్టానో ఇదిగో మూట ॥ అన్ని ॥ 


2 తాడు పడ్డ మేని తోడ తలథ నీ కొప్పగించి 
యేడవుతా నెజంగదు ఇదివో మాట 
పొడి దప్పదించు కంతా పదిల మాకె గుణము 
ఆడ నేమీ (జోటు లేదు అదిగో మూట ॥ అన్ని ॥ 


ఆచార్య కానాల నలచక్రవర్తి 97 


ర తెజవ నీకు బాసిచ్చె దేవతల మాట విను 
యెజీంినదే ఇందరు ఇదిగో మూట 
గుజుతై శ్రీవేంకటాద్రి(గూడితిరిద్దరు మీరు 
అజీముజీ రామచంద్ర అదిగో మూట ॥ అన్ని ॥ 
అ.ళ్చం.సం.సం. 25 . 496 


సీతమ్మకు సంబంధించిన ఆభరణాలన్నీ ఇందులో ఉన్నాయి. అదిగో 
ఆనాడు అమెదిగావేసిన మూట. ఎన్ని దినాలైందో ఈ నాటిమూట ఇక్కడుండి 
అంటూ హనుమంతుడు శ్రీరామునికి బంగారునగమూట అందిస్తూ ఇలా 
పలుకుతున్నాడు. 


సీతమ్మతల్లి చెప్పిపంపింది. తలను ధరించేమణి నీకిచ్చింది. ఆ తర్వాత 
దాని సృృతులకు సంబంధించిన మాట మాకు తెలియదు. నీవిచ్చిన చేతి 
ఉంగరాన్ని ఆమెకందజేయగా ఆమె ఆ ఉంగరాన్ని కళ్ళకద్దుకొంది. ఆమె 
భావనలేమో ! అదలా ఉండనియ్యి ఈ మూట తోసికో |! 


దుఃఖంతో కూడిన శరీరంతో తన భావాలను నికప్పగించి రక్షకుడవు 
నీవెక్కడున్నావోయని తెలుసుకోలేకపోయింది. 

కొంచెమైనా న్యాయం తప్పకుండా ఉంది. ఆమె గుణం (శీలం) 
పదిలంగా ఉంది. అక్కడివ్యక్తి హృదయంలో ఏమీ చోటులేదు. అదిగో మూట 
చూడు | 

నీకామె బాసచేసింది. ఇది దేవతలమాట. ఇందరికీ తెలిసిందే. ఇదిగో 
మూటతీసికో ! మీరిద్దరూ శ్రీవేంకటాదద్రిమీద కలుసుకున్నారు. 

అదిగో మూట తీసుకో ! తొందరగా అని వినయంగా మనవి చేసుకొనే 
హనుమంతుని స్వామి భక్తిని తెలియజేస్తున్నాడు అన్నమయ్య, 

సంక్షిప్త యుద్ధకాండ 

ఈ సంకీర్తనలో యుద్దకాండ కథ సంక్షిప్తంగా తెలియజేయడం 

జరిగింది. శ్రీరాముడు సువేల పర్వతం మీద వానర సేనలతో కూడి విడిది 


98 


అన్నమాచార్యులు - శ్రీరామావతార సంకీర్తనలు 


చేయడం. యుద్దంలో శ్రీరాముడు, కుంభకర్ణుడు, రావణుడు మొదలైన 
రాక్షసులను చంపడం, విభిషణునికి పట్టాభిషేకం చేయడం, ఆ తర్వాత 
సీతమ్మను పిలువనంపడం మొదలగు విషయాలను రమణీయంగా వివరించడం 


జరిగింది. 


రాగము : సాళంగము 


పల్లవి ; 
లా 


క్షే 


600 


2 


అదే రాముడు సువేలాద్రిపై నిలిచె 
యెొదిరితివి సీత యిక నేమమ్మా ! 


దనుజులు వారేరు తలథజేరు లంకలో 
వనజాప్తు కులుండు వచ్చెనమ్మా ! 
వినవచ్చెను కపివీరుల యార్చ్పులు 
వెనుకొని పవు(జులు విడిసెనమ్మా || 


కదనములో కుంభకర్ణాది వీరులు 
మదమున బయిపడి మడిసిరమ్మా | 
చిరుమ౮గ రావణుచేతులు (6దలలు 
నిధుల నెల్దా నిన్ను నిండెనమ్మా ! 
పతి విభీషణుని పట్టము గట్టెనమ్మా ! 
అతండు నిన్ను 6 బిలువనంపీనమ్మా ! 
కతగా శ్రీవేంకటగిరి మీందను 
యితవుగ (గూడరో యిపుడేమమ్మా | 


॥ అదే ॥ 


[1 అదే 11 


1 అదే 1॥ 


॥ అదే ॥ 


ఆఅ.శ్చం. సం.సం. 26 . 178 


అదిగో 1 శ్రీరాముడు సువేలాద్రి పైకి వచ్చి దండుతో నిలిచినాడు. 
నీవు రావణున్ని ఎదిరించినావు. ఇకనీకు కష్టం లేవమ్మా ! అని భక్తులు ఆమెను 
ఊరడిస్తూ ఉన్నారు. 


అమ్మా ! సీతమ్మ తల్లీ ! లంకలోని రాక్షసులు పరుగెత్తిపోగలరు. భయ 


ఆచార్య కానాల నలచక్రవర్తి 99 


పడగలరు సూర్యవంశపుకులం వాడైన శ్రీరాముడు వచ్చినాడు. వానరనీరుల 
ఉచ్చ్వాస నిశ్చాసలతో కూడుకొన్న సేనలు విడిది సేసినాయి. 

యుద్ధంలో కుంభకర్ణుడు మొదలైన' వీరులు మదించి మరణించినారు. 
రావణుని చేతులు తలలు నరుకగా వారి సంపదలు నీవెంట నిండుగా 
పారాడుతున్నాయి. 

రాక్షసనాయకుడైన విభీషణునికి పట్టాభిషేకం చేసినాడు. ఆ శ్రీరాముడు 
నిన్ను రమ్మని పలికినాడు. మీ జీవనం ఒక కథ అయినది. మీరిద్దరు శ్రీవేంకటగిరి 
ఇప్పుడే (ప్రేమమీద చేరుకోవల్సిందని ఆకాంక్షిస్తున్నారు భక్తులు. 

శ్రీరామునిపై ఒక ప్రియురాలి ప్రేమ 

శ్రీరాముడు సీతాస్వయంవరంలో ధనుస్సునెక్కు పెట్టినాడు. ధనుస్సు 
నెక్కుపెట్టినందున సీత తనదైంది. అంతకు మునుపె ఆయనకు కామించిన 
ఒక స్త్రీ తనలో ఇలా అనుకుంటూ ఉంది. 


రామా! ఓ రామా! సీత, నేను ఇద్దరిలో నీవు ఎవరిని మెచ్చుతావు ? 
ఈ విషయాన్ని గూర్చే దేవతలు ఇంచుక ఆలోచించినారు అని ప్రశ్నిస్తూ తక్కిన 
మూడు చరణాలలో సమాధానం చెబుతున్నాడు. 


రాగం ; శుద్దవసంతం 


పల్లవి : ఎవ్వరి మెచ్చ6దగవు యిద్దరిలో రామ రామ 
రవ్వగా సురలు విచారము సేసేరిందుకే ॥ ఎవ్వరి ॥ 


1... దశరథ యజ్ఞములో తగ నీవు జనియింప 
దశకంఠు మేన6 బుట్టే దావా్షి 


(్ర ర్ర దశమైన శాంతితో వర్షనకెక్కితి నీవు 


దళకంఠుడంటి (ది? నట్టి ధర్మమందెసమసె ॥ ఎవ్వరి ॥ 


100 అన్ననూచార్యులు - శ్రీరామావతార సంకీర్తనలు 


2, నెటీ (దొల్లి సీతకుంగా నీవు విల్లైత్తగాను 
చెటకు విల్లెత్తై నీపె 6 జేరి మరుండు 
విజిగె నీవెత్తి నట్టి విల్లయితే నెంతైన 
విజుగ కాతని విల్లు వెసంబెండ్లిసేసెను ॥ ఎవ్వరి ॥ 


జీ శ్రీవేంకటాద్రి మీద జేరి యెక్కితివి నీవు 
ఆమెలంది నీవుర మట్టె మెక్కెను 
దేవుడవై ఇందరిలో (దిరుగాడుదువుగాని 
వోవల నాకైతే నీపై వున్నచోనే వున్నది ॥ ఎవ్వరి ॥ 
అ.శ్చం.సం.సం. 32 , 28 


ఓరామా ! నీవు దశరథుని యజ్ఞంలో జన్మిస్తే రావణుని శరీరంలో 
కార్చిచ్చు (దావాన్ని) పుట్టింది. నీవు అధీనమైైన శాంతితో వర్షింపబడినావు. 
దశకంఠున్ని గూల్చి ధర్మం స్టాపించినావు. 


_ ముందు నీవు సీతకోసం విల్దుఎత్తితే మన్మథుడు నీపై చెవు 
విల్లైత్తినాడు. నీవు ఎత్తిన విల్లేమో విరిగింది ఆయన విల్లేమో విరుగక నీకు పెండ్లి 
చేసింది. 

ఆ తర్వాత నీ వేమో వేంకటాద్రిపర్సతం ఎక్కినావు. ఆ స్రీ నీ జొమ్ముపై 
ఎక్కికూర్చుంది. నీవు దేవుడనై ఇందరిలో తిరుగుతూ ఉన్నావు. నాకైతే నీపైనే 
మనుసుంది. సీత, నేను మా ఇద్దరితో సీతనే కోరుకున్నావు కదా ! అని 
నిట్టూరుస్తూ ఉంది. 


శ్రీరాముని పెండ్లిసందడి 


ఈ సంక్తీర్తనలో శ్రీరాముని వివాహవృత్తాంతం వర్షించబడింది. సంకీర్తన 
సీతమ్మకు చెందినదైనప్పటికి రామ వివాహ వృత్తాంతం ఇందు వర్షింబడినందున 
శ్రీరామావతారపు సంక్షీర్తనగా తీసుకోబడింది. సీతారాముల వివాహంలో తెలుగు 
వారి వివాహాచారాలు ఇందు వర్షింపబడినాయి. 


ఆచార్య కానాల నలచక్రవర్తి 101 


రాగం : సాళంగనాట 


పల్లవి 
న! 


క్షే 


/0 


సిగ్గరి పెండ్లి కూతుర ! సీతమ్మ! 

దగ్గరి సింగారబొమ్మ | తలవంచకమ్మా ॥ ఎవ్వరి ॥ 
అల్లనాండే రాఘవుడు హరువిల్టువిరిచెను 

యెల్లి నేడే పెండ్దాడీ నిదివో నిన్ను 

మెల్లగా జనకుండు నిన్నిచ్చీనట లీండె 

వెల్లవిరి నీమాట వినవమ్మా ! ॥ ఎవ్వరి ॥ 


అదె పెండ్లి తెరయెత్తిరండనే వసిష్పుండుండి 

చదివీ మంత్రాలు సేస చల్లవమ్మా ! 

మొదల రాముని కంటె ముంచి తలంబాలు వోసి 

సుదతి యాతని మోము చూడవమ్మా ! ॥ ఎవ్వరి ॥ 


కంకణ దారాలు గట్టి కాలుదొక్కితివి మీరు 

పొంకాన బువ్వమందరో పొత్తుల నమ్మ 

వుంకువ వావిలి పాట నుండి శ్రీవేంకటగిరి 

తెంకుల నిన్నుంయూడి తిరమాయనమ్మా ! ॥ ఎవ్వరి ॥ 
అ.శ్చం. సం.సం. 32.40 


సీతాదేవి వివాహసందర్భాన్ని మనసులో ఊహించుకొని ఈ సంక్షీర్తనను 
వ్రాశాడు అన్నమయ్య. సిగ్గుతోనున్న సీతమ్మ పెండ్లి కూతురు ! దగ్గరే ఉన్న 
సింగారపు బొమ్మా ! తలవంచమ్మా ! అనే పల్లవితో పాట ఆరంభించాడు. 
ఏనాడు శ్రీరాముడు శివధనుస్సును విరుచుగా ఆనాడే నిన్ను పెండ్డాడినాడు. 
జనకుడు నిన్ను రామునికిచ్చినాడు. 

ఇదిగో ! ఈ మాట విను అదిగో పెండ్తితెర ఎత్తినాడు. వసిష్టుడు 


దగ్గరుండి వేదమంత్రాలు చదువుతున్నాడు. సేనలు చల్లవమ్మా ! రాముని కంటే 
ముందుగా నీవే ఆయన్ను తలంబ్రాలతో ముంచెత్తి ఆయన ముఖం చూడు. 


కంకణదారాలుకట్టి కాలుదొక్కినావు. అలాంటి నిన్ను వావిలి పాటిన 


102 


అన్నమాచార్యులు - శ్రీరామావతార సంకీర్తనలు 


ఉన్న శ్రీవేంకటగిరి శ్రీవేంకటేశ్చరుడు నిన్ను కూడినాడు కదా ! అని ఆమెతో 
చెబుతున్నట్టు ఉంది. బహుశా శ్రీరామనవమి సందర్భాలలో పెండ్లికూతురుయైన 
సీతమ్మను చూసి అన్నమయ్య పాడినట్టుంది. 


శ్రీరాముని సోయగాలు 


ఒక మదవతి తన చెలికత్తెతో వావిలిపాటిలో వెలసిన రామచంద్రుని 
గూర్చి ఆయన సౌందర్యాన్ని, వర్షిస్తూ ఆయనను నీ చూచి నవ్వమనీ, మైక్కమనీ, 
సిఫారసు చేస్తూ ఉంది 


రాగం ; శుద్దవసంతం 


పల్లవి : వీండివో అలవిజయ రాఘవుండ 


గో 


పోయడిమి6 గొలుపునం బొదలీ (జెలియా | ॥ వీండివో ॥ 


రాముడు లోకాభిరాముండు గుణ 

ధాము(డు సురులకు దమనుండు 

తామర కన్నుల దశరథ తనయండు 

మోమున నవ్వీ మొక్కవె చెలియా ॥ వీండివో ॥ 


కోదండధరుండు గురుకిరీటపతి 

పోడిగ సురముని పూజితుండు 

ఆదిమ పురుషుండు అంబుదవర్జుండు 

నీదెస చూపులు నించీ. జెలియా ॥ వీయడివో ॥ 


రావణాంతకుండు రాజశేఖరుండు 

శ్రీవేంకటగిరి సీతాపతి 

వావిలి పాటిలో వరమూర్తి దానై 

వోవరి. గొలువున నున్నాండే చెలియా ! ॥ వీండివో ॥ 
అ.శ్చసం.సం. 32. 52 


ఓ చెలియా ! వీడె ! అలనాటి రఘుకులానికి చెందినవాడు. 


ఓ సఖీ ! ఈయన రాముడు, లోకాలకు అభిరాముడు గుణాలకు 


ఆచార్య కానాల నలచక్రనర్తి 103 


నిలయుడు. దేవతలను శాసించువాడు. తామరకన్నుల వంటి కన్నులుగల ఇతడు 
దశరథుడు కొడుకు. 


కోదండాన్ని ధరించినవాడు. గొప్పనైన కిరీటాన్ని ధరించినవాడు. 
దేవతలతోను మునులతోను పూజింపబడినవాడు. మొదటిపురుషుడు 
మేఘపురంగు కల్గిన వాడు. ఓ చెలీ ! అతడు నీవైపే, చూస్తున్నాడు. 


ఓ చెలియా ! రావణున్ని చంపినవాడు. రాజులచే తలపై 
నుంచుకోబడేవాడు. వేంకటాద్రిపల్సతము పైని సీతాపతి ఈయనే. ఆయనే 
ఈ వావిలి పాటిలోని శ్రీరాముడు. 

శ్రీరామునిపై మరులు గొన్న ప్రేయసి 

ఒక జవరాలు వావిలి పాటి శ్రీరామ చంద్రునిపై మరలుగొనింది. 
శ్రీరాముడేమో ఏక పత్నీవ్రతుడు్థఅయినా నీ పొందు నాకు కావాలంటుంది. 
నీవు ఏక పళ్నీవ్రతుడలా ! అహల్యను స్పర్శించినావు కదా ! అని ఆమెను 
ఉదా :- చూపుతూ నన్నూ ఏలుకో ! అంటూ రామచంద్రుని వెంటబడుతూ 
ఉంది. 


రాగం : రామ(క్రియ 


పల్లవి: రాతి బతిమ సేసిన రామచంద్రనీ 
- చేతిలోని దాననింతే శ్రీరామచంద్ర ॥ రాతి ॥ 

1... వట్టిరట్ట సేయకిక వద్దు రామచంద్ర 

నెట్టన నే దూరనోప నిను రామచంద్ర _ 

/ 7 వొట్టితి బ్రేమము నీపై వో ' రామచంద్రమమ్ము 

దట్టి జాలి 6 బెట్టకిక వద్దు రామచంద్ర ॥ రాతి ॥ 
2. విన్నపాలు వేయునేల ! విను రామచంద్ర! నా 

కన్నులకు నీవె గుజి ఘన రామచంద్ర ! 

యెన్నిక నన్నుంాయకు మిక రామచంద్ర ! 

నిన్ను నన్ను నెంచుకొమ్మీ ! నివు రామచంద్ర! ॥ రాతి ॥ 


104 అన్నమాచార్యులు - శ్రీరామావతార సంకీర్తనలు 


రి ఆయములంటితివి నెయ్యపు ౦ రామచంద్రనొక్క 
పాయమె ఇద్దరికిని బలు రామచంద్ర 
ఆయెడ వావిలి పాటి హరి రామచంద్ర 
చేయార శ్రీవేంకటాద్రిజెందితి రామచంద్ర! ॥ రాతి ॥ 


ఓ రామచంద్రా ! నీవు రాయిని స్త్రీగా మార్చినావు. నేనునీ ఆధీనంలో 
ఉన్నాను. 

నన్ను ఊరక ఆరడి చేయవద్దు. నీవు చేవట్టకపోతే నేను 
దూరంగాపోలేను.నా ప్రేమపైఒట్టు. నాపై ఇక జాలిచూపవద్దు. 


రామచంద్ర ! వేయి విన్నపాలు ఏల ! నాకన్నులకు నీవే గురి ఐనావు. 
నా ఎన్నికనీవు. నన్ను వదల వద్దు. నీవు నన్ను ఎన్నుకో 


ఓ నా స్నేహపు రామచంద్ర ! నీవు రహస్యాంగాలను అంటినావు. 
మన ఇద్దరికి వయస్సుంది. ఒకే వయస్సు. ఇక ఎందుకు నీవు వావిలి పాటినుండి 
వేంకటాద్రి చేరుకున్నావు. రా! అంటూ ఆ స్వామిని కవ్విస్తూ ఉంది. 


'ప్రతిపాదంలోను రామచంద్ర అనే పదాన్ని ఉంచడం ఇందలి విశేషము. 


ఏకపత్నీవ్రతుడైన రామచంద్రుని పొందకోరుతూ ఉంది ఈ మదవతి. 
అహల్యను తాకినావు కదా ! ఫరవాలేదు అని అంటూ ఉంది. శ్రీరామునిపై 
ఇంత ఘాటైన ఏ శృంగార సంకీర్తనాలేదు అనేలోటు తీర్చడానికో ఏమో ! 
అన్నమయ్య ఈ సంకీర్తన (వ్రాసినట్టు ఉంది. ఇది కవి కల్పనాబలమే. కాముకి 
అంతరంగమే కాని వాస్తవానికి శ్రీరామునికాభావం లేదీ సంకీర్తనలో. ఇలాంటి 
శృంగార సంకీర్తన వేరొకటి ఇంతకుముందే “ఎవ్వరి మెచ్చదగవు ఇద్దరిలో” అనే 
పల్లవితో చెప్పడం జరిగింది. ఈ రెండు శృంగార సంకీర్తనలు తప్ప వేరొకటి 
లేదు. ఈ రెండూ కూడా ఆయాస్త్రీల మానసిక భావాలేకాని శ్రీరామునిలో ఆ 





19 ౬౧౨౦ "1 ఈర ౪౯౮౫ (టు [౮ ల్లో 


ఖు త జు కి జ స తే ఫన్‌ హమ గా టీ 
ఊఊ ౨౭౦౩ రాలా హ2జ లూ సూ గై 8 


బా 


అప్రకాళితీ గ్రంథాలు 

శ్రీమలయాళ యతీం[ద్ర జీవనచరితం (అనువాదగ్రంథం) 

. శ్రీమలయాళ యతీంద్ర శతకం (సంస్కృతం) 

. సిద్దిత్రయం (విశిష్టాద్యైతానువాదగ్రంథం) 

- శ్రీ వేంకటేశ్చర శతకం (సంస్కృతం) 
. శ్రీమదయ్యప్ప పూజా విధానం (సంకలనం) 

- సంస్కృత శిక్షణే ప్రాయోగికాధ్యాపన విధానం (హిందీ) 

. సంస్కృతాధ్యాపనం (హిందీ) 

. విప్లవ వాల్మీకీయం (హిందీ) 

. వృక్ష వేదం (హిందీ) 

. మహాభారతం - మోక్షధర్మపర్యం (2,3,45, భాగాలు) 
. అన్నమాచార్య సంక్షీర్తనలు - దశావతారాలు (వ్యాఖ్యా గ్రంథం) 
అన్నమాచార్య సంక్తీర్తనలు - శ్రీనరసింహావతారము(వ్యాఖ్యా గ్రంథం) 
. అన్నమాచార్య అధ్యాత్మసంక్షీర్తనలు - శ్రీ కృష్ణావతారము(వ్యాఖ్యా[గ్రంథం) 
. అన్నమాచార్య శృంగారసంక్షీర్తనలు - శ్రీ కృష్ణావతారము(వ్యాఖ్యాగ్రంథం) 
. అన్నమాచార్య సంస్కృత సంక్షీర్తనలు(వ్యాఖ్యా గ్రంథం) 

* లోకాలోకాలు - పునర్జన్మలు 
ధర్మరథం 
. భక్తిప్రకారాలు - వివరణ 

స సంక్షీర్తనామ్థాధుర్యం 
(| ఆచార్యమహత్వం 

భగవంతుడు -తత్స్వరూపం 


22. మోక్షపురుషార్థ మర్మాలు 













డాక్టర్‌ కానాల నలచక్రవర్తి 
'ప్రవాచకులు న 
రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం, 

(డీమ్హ్‌ యూనివర్సిటి) 

తిరుపతి = 51 క07 ఆం.ప్ర 

తల్లిదండ్రులు: వేంకటాంబ, వేంకట సుబ్బయ్య 


జన్మస్థానం: కానాల (గ్రామం), నంద్యాల (మండలం), కర్నూలు (జిల్హా 
విద్యార్హతలు : వ్యాకరణశిరోమణి, శిక్షాశాస్రి ఎమ్‌.ఎ. (సంస్కృతం), ఎమ్‌.ఎ. 


(తెలుగు), ఎమ్‌.ఎడ్‌: (ఆంగ్లం), విద్యావారిధి (హెచ్‌ డి) 
విషయం: అంధ్రప్రదేశంలో స్వాతం(త్రోత్తర కాలం తర్వాత 
నంన్కృతవిద్య (వ్రగతి యొక్క ఐతిహాసిక నర్వేక్షణం) 
(విద్యావాచస్పతి, శ్రీమద్రామాయణంలో వాల్మీకి మహర్షి 
విన్లవాత్మక భాశాలు) 
ప్రకొశితగ్రంధాలు : 
1. వ్యాస సిద్దాంత మార్తాండం (విశిష్టాద్యైత అనువాద (గ్రంధం) 
2. శ్రీమదయ్యప్పగీత (అద్వైత వేదాంతానువాద (గ్రంథం ) 
3. శ్రీమధ్వ మంత్రార్థమంజరి (ఫ్రకాశిత తాళపత్ర (గ్రంథం) 
4 సంస్కృత శిక్షణే ప్రాయోగికాధ్యాపన విధానం (శిక్షాశాస్త్రం) 
5. సంస్కృతాధ్యాఫనం (శిక్షాశాస్త్రం) 
6 మహాభారతం - మోక్షభర్మపర్టం 
7. తెలుగుబోధన నిధానం (అనువాద [గ్రంథం = మేఓదటి బాగం) 
& విష్ణన వాలీక్రీయం (ప్రముఖ విమర్దగ్రంథర్తు 
$. వృ్షేదం (నెట్ట, గొప్పదనం) 


శ 








